తెలుగు భాష కథ 


మండలి వెంకటకృష్ణారావు 


తెలుగు భాష కథ 


వెల్చేరు నారాయణరావు 
పరుచూరి శ్రీనివాస్‌ 


తెలుగుబాష కథ 


వెల్చేరు నారాయణరావు 
పరుచూరి శ్రీనివాస్‌ 


జూన్‌, 2023 
కవరు పేజి : గిరిధర్‌ 


ప్రచురణ : 

కృష్ణాజిల్లా రచయితల సంఘం, 

సత్నాం టవర్స్‌, బకింగ్‌హామ్‌ పేట పోస్టాఫీసు ఎదుట, 
గవర్నర్‌ పేట, విజయవాడ-520 002 


(ప్రతులకు : 

మండలి ఫౌండేషన్‌ 
గాంధీక్షేత్రము 
అవనిగడ్డ-521 121 
కృష్ణాజిల్లా 


ముద్రణ : 

శ్రీశ్రీ ప్రింటర్స్‌, విజయవాడ 
srisriprinters.via@gmail.com 
సెల్‌ : 94906 34849 


వెల: R5 50/- 


సంస్మరణ 


మండలి వెంకటకృష్ణారావుగారనగానే ఇప్పటితరం వాళ్లకి వెంటనే గుర్తొచ్చేది 
దివిసీమలో వచ్చిన ఉప్పెన. ఆ ఉప్పెన కారణంగా వేలవేలమంది హఠాత్తుగా 
నిద్దరపోతున్న వాళ్ళు నిద్దర్లోనే చచ్చిపోయారు. లెక్కలేనంతమంది దిక్కులేని వాళ్ళయ్యారు. 
లక్షల ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నాశనం అయిపోయింది. అలాంటి ఉప్పెన 
వస్తుందని మన వాతావరణశాఖ ఢిల్లీనించి ప్రతిసాయంత్రం చెప్పే రేడియోవార్తల్లో 
ఏమాటాలేదు. అంత హఠాత్తుగా వొచ్చింది ఈఉప్పెన. 

దేశంలో ప్రధానరాజకీయనాయకులంతా అక్కడ జరిగిన బీభత్సాన్ని చూట్టానికి 
వెళ్లారు. దేశప్రధాని కూడా వెళ్లాడు. ఆ సందర్భంలో స్వాగతం పలికి ఆయనకి 
కరచాలనం చేయటానికి ఉవ్విళ్లూరే స్థానికరాజకీయనాయకులు, దాదాపు అరవైమంది, 
తెల్లని ఖద్దరు బట్టలు కట్టుకుని గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన సందర్భాన్ని 
ప్రకటిస్తూ లండన్‌ నుండి వచ్చే టైమ్స్‌ దినపత్రిక నవంబరు 25, 1977 నాటి వార్తల్లో 
ఇలా రాసింది: 

“వాళ్లంతా శుభ్రమైన బట్టలు కట్టుకుని ప్రధానమంత్రికి స్వాగతం 

చెప్పడానికి విమానాశ్రయానికి ఎందుకువచ్చారు? వాళ్లు 

వుండవలసింది ఇక్కడకాదు కదా. బురదలో దిగి అక్కడ 

చచ్చిపోతున్న వాళ్లని బయటకి తీసి వాళ్లకి కావలసిన సహాయం, 

సానుభూతి, అక్కడ పనిచేసే వాళ్లకి ఉత్సాహం ఇవ్వాలికదా”. 

ఈపాటి ఆలోచనకూడా లేని తెలుగు రాజకీయనాయకులకి పూర్తిగా విరుద్ధంగా 
అక్కడ మొహం నిండా బురదతో జనంతో పనిచేస్తున్న మండలి వెంకటకృష్ణారావుగారి 
బొమ్మ తెలుగువాళ్లరి ఇప్పటికీ గుర్తుందే ఉంటుంది. 

మండలి వెంకటకృష్ణారావుగారు ఈతరం రాజకీయ నాయకులతో పోల్చదగ్గ 
మనిషికాదు. ఏ పనిలో ప్రవేశించినా, ఏ ఉద్యోగం చేస్తున్నా పదవుల కోసం కాకుండా 
పనుల కోసం ఆలోచనలు చేసి తాను ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతాన్ని చూసి దాన్ని ఎలా 
బాగుచెయ్యాలో ప్రణాళికలు వేసి దానికి సంబంధించిన అధికారులతోను, ఉద్యోగుల 


తోను మాట్లాడి బంజరుభూమిలా ఉన్న ప్రాంతాన్ని పంటభూమిగా మార్చి, రోడ్లు లేనిచోట 
రోడ్లువేయించి, వంతెనలు లేనిచోట వంతెనలు కట్టించి తన పేరుమాత్రం ఎక్కడా 
రానక్కరలేకుండా పనిచేసేవాళ్లు. ఇప్పటి రాజకీయవేత్తల్లో ఎవరూ లేరు. నిస్సారంగా 
వున్న దివిసీమ భూముల్ని సారవంతం చేసింది వెంకటకృష్ణారావుగారి ఆలోచనలే. 
సముద్రానికి సమీపంలో వున్న జాగాలో బ్రిటిష్‌వాళ్లు కట్టిన ఒక దీపస్తంభం (Light 
House) శిధిలం అయిపోయింది. ఆ జాగాలో కొత్త దీపస్థంభం ఏర్పాటుచేస్తే ఆ 
ప్రాంతానికి వచ్చే నౌకలకి కొన్ని మైళ్లదూరం కాంతి కనిపిస్తుందనే ఆలోచన చేసి 
ప్రభుత్వంలో ఇంజనీర్లతో మాట్లాడి, వాళ్లని ఒప్పించి దీపస్తంభాన్ని కట్టించినది 
కృష్ణారావుగారే. చాలా చిన్నవయనులోనే తనకన్నా పెద్దపేరు, డబ్బూఉన్న 
హేమాహేమీలతో పోటీపడి 1957లో అప్రయత్నంగా పార్లమెంటు సభ్యుడుగా గెలిచిన 
సంగతి చాలామందికి గుర్తుండి ఉంటుంది. 

కృష్ణారావుగారు అనగానే అంతర్జాతీయ తెలుగు మహాసభలు తప్పనిసరిగా 
గుర్తొస్తాయి. మలేషియాలో చాలాకాలం క్రితం కూలీలుగా వెళ్లు అక్కడ స్థిరపడి అక్కడి 
జనంలో కలిసిపోయి పెద్ద ఉద్యోగాల వరకూ ఎదిగిన తెలుగువాళ్లు అప్పటికి తెలుగు 
భాషమాత్రం బతికించుకుంటూ వాళ్ల ఇళ్లలో తెలుగే మాట్లాడుతుండేవాళ్లని చూసి, 
వాళ్లు తనని ఆదరించిన సందర్భాన్ని గుర్తుచేసుకుని ప్రపంచంలో అలాగే ఉన్న 
తెలుగువాళ్లని కలిపి “ప్రపంచతెలుగుమవాసభలు” జరిపిన ఘనత కృష్ణారావుగారిదే. 

నిరాడంబరంగా, పొదుపుగా జీవించే కృష్ణారావుగారు తనకి దండలు వేయడానికి 
వచ్చిన వాళ్లని ఆపి ఈదండకి ఎంతఖర్చవుతుంది అని అడిగి, పదిరూపాయిలు 
అవుతుంది అని విని, అయితే నువ్వు రోజుకు ఎంత సంపాదిస్తావు అని అడిగి 
మూడురూపాయిలు అని విని, అప్పటినుంచి తనకి దండలు వేయద్దని చెప్పి, ఎక్కడికి 
వెళ్లినా దండలు వేయించుకోలేదు కృష్ణారావుగారు. గాంధీమార్లంలో నడిచి మాంసాహారాన్ని 
మానేసి సాత్వికమైన జీవితాన్ని జీవించారాయన. ఈ మహానుభావుడిని జ్ఞాపకం 
చేసుకోవడానికి రాసిన నాలుగు వాక్యాలతో ఈ వ్యాసాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాం. 


వెల్చేరు నారాయణరావు 
పరుచూరి శ్రీనివాస్‌ 


వెల్చేరు నారాయణరావు 


2015, డిసెంబరులో ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు కృష్ణాజిల్లా 
రచయితల సంఘం ఆధ్వర్యాన జరిగిన సభలో మండలి వెంకట కృష్ణారావు 
స్మారకోపన్యాసం చేశారు. ఆనాటి ప్రసంగ వ్యాసాన్ని “ఒక తెలుగు కథ” పేరిట మా 
కందించారు. 

వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్‌ ఆనాటి ప్రసంగవ్యాసాన్ని ఆ 
తరవాత ఒక పరిశోధనా వ్యాసంగా రూపొందించారు. దానిని ఇప్పుడు పుస్తకరూపంలో 
అందిస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాము. 

ఒక సాహిత్య విమర్శకుడు, ఒక పరిశోధకుడు, ఒక అనువాదకుడు, ఒక 
భాషా పండితుడు. ఒక భాషా సంస్కర్త, ఒక సృజనాత్మక సాహితీవేత్త ఇందరు కలిస్తే 
ఒక వెల్చేరు నారాయణరావు అవుతారు. 

అనాదిగా మనది మౌఖిక సాహిత్యం. పాశ్చాత్య సాహిత్య విమర్శనా 
కొలమానాలు, విధానాలు భారతీయ సాహిత్యానికి వర్తించేవి కావని గట్టిగా విశ్వసించిన 
వారు నారాయణరావు. మనసాహిత్య విమర్శకు మనవైన పనిముట్లు, మనవైన 
కొలమానాలు, విధానాలూ కావాలనేది ఆయన మతం. మన సాహిత్య సంప్రదాయాన్ని 
పునరుద్ధరించుకోవాలని ఆయన కోరిక. 

ఆలోచింపచేసే వచనం తెలుగులో నానాటికీ తగ్గిపోతోందని. దాన్ని 
నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. వారిని 
అభినందించటానికి వారింటికి వెళ్లి కలిసినప్పుడు వారి ఈ వ్యాఖ్య గురించి అడిగాము. 
“మనం రోజూ అందరి తోనూ అనేక వాక్యాలు మాట్లాడుతుంటాం. వార్తాపత్రికలు 
అనేక వాక్యాలతో వార్తలు వ్రాసి ప్రచురిస్తుంటాయి. వాక్యం మనకు బాగానే ఉంది. 


తెలుగుభాష కథ 9 


కానీ, ఆలోచన కలిగించేదిగా ఉండే వాక్యాలను మనం వ్రాయలేకపోతున్నాం” అని 
వివరించారాయన. 

తెలుగు రాని విదేశీయులకు తెలుగు నేర్చటానికి ఇంగ్లీషుగానీ, ఇతర విదేశీ 
భాషలుగానీ వచ్చిన తెలుగు ఉపాధ్యాయుల ఆవశ్యకత గురించి ఆయన ప్రస్తావించారు. 
తెలుగు 'ప్రపంచతెలుగు’ కావాలంటే ప్రపంచానికి తెలుగు నేర్పే వ్యక్తులకు ప్రపంచ 
భాషలలో ఏదో ఒక ఇతర భాష వచ్చి ఉండాలంటారాయన. 

కవితా విప్లవాలు పెనుమార్చులకు దారి తీసిన సందర్భాలు పూర్వ 
సాహిత్యంలోనూ ఉన్నాయనేది నారాయణరావుగారి ఆలోచన. భూకేంద్రక వ్యవస్థ 
నుంచి ధన కేంద్రక వ్యవస్థగా సమాజం మారే క్రమంలో దక్షిణాంధ్ర సాహిత్య 
ఆవిర్భావం జరిగిందని ఆయన భావించారు. పురాణయుగం నుంచి ప్రబంధ యుగం 
దాకా, అక్కడినుండి భావకవితా యుగం దాకా, ఆతరువాత అభ్యుదయ, విప్లవ 
కవితా యుగాల దాకా సాగిన సాహితీ పరిణామక్రమాన్ని ఒక తాటిమీదకు తేవటానికి 
ప్రయత్నించారాయన. 

1974లో తెలుగులో తన పరిశోధనాపత్రాన్ని “కవితా విప్లవాల స్వరూపం” 
పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించినప్పుడు ఆ రోజుల్లో అది ఒక సంచలనం. కవిత్వపు 
మూలాలను అవగతం చేసుకోవటానికి ఒక పాఠ్యగ్రంథంగా ఈ పుస్తకాన్ని అధ్యయనం 
చేసిన అనేకమంది రచయితలను మేమెరుగుదుము. 

బ్రిటిష్‌ యుగంలో భారతీయ సాహిత్యంతో పాటు తెలుగు సాహిత్యం కూడా 
తన స్వభావ స్వరూపాలను కోల్పోయి పాశ్చాత్య ప్రభావాలకు లోను కావటం వలన 
జరిగిన అపకారాన్ని నరిచేసేందుకు కంకణం కట్టుకుని పనిచేస్తున్న కొద్దిమందిలో 
ఒకరు వెల్చేరువారు. ప్రధానమైన అనువాదాలను విదేశీ విశ్వవిద్యాలయాల 
ప్రచురణలుగా వెలువరించడం ద్వారా ప్రపంచ స్థాయిలో తెలుగు సాహిత్యానికి గౌరవం 
దక్కడానికి ఆయన ముఖ్య కారకులయ్యారు కూడా. 

క్షేత్రయ్య పదాలను "hen 0౦౮౫ 2 Cu3tంm౭r" పేరుతో అనువదించగా 
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రచురించింది. తెలుగు, సంస్కృత తమిళ 
చాటుపద్యాలను, శ్లోకాలను "A POEM at the Right Moment" అని పేరుతో 
ఆయన అనువదించారు. ప్రాచీన తెలుగు కవిత్వాన్ని "0/255102/ Telugu Poetry” 
పేరుతో అనువదించారు. వీటన్నింటినీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రచురించింది. 


10 


ఆధునిక తెలుగు కవిత్యాన్ని "Twentieth Century Telugu Poetry” అనే పేరుతో 
చేసిన అనువాదాన్ని ఆక్స్‌ ఫర్ట్‌ యూనివర్శిటీ ప్రెస్‌ (న్యూడిల్లీ) ప్రచురించింది. 
వల్లభరాయుని (క్రీడాభిరామాన్ని "A Lovers 6౬/౮6 10 Warangal” పేరుతో 
అనువదించగా, పర్మనెంట్‌ బ్లాక్‌(న్యూడిల్లీ) వారు ప్రచురించారు. గురజాడ కన్యాళు 
ల్మం నాటకాన్ని "6/45 fOr 52౭" పేరుతోనూ, అన్నమయ్య పదాలను "604 0౧ 
the Hil" పేరుతోనూ, ఇలా అనేక తెలుగు ప్రాచీన గ్రంథాలను ఆంగ్లభాషలోకి 
అనువదించి విదేశాలలో వ్యాప్తిలోకి తెచ్చారాయన. (శ్రీకాకుళం జిల్లా అంబఖండి 
నుండి అమెరికాలోని అట్లాంటా దాకా సాగిన వెల్చేరువారి ప్రయాణం యావత్తూ 
తెలుగు సాహిత్య పరివ్యాప్తి అనే అంశంతోనే ముడిపడి ఉన్నాయి. 

“అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాలలో నివసిస్తోన్న చాలామందిలో 
నారాయణరావుగారు ఒకరు” అనిపించుకోవటం ఆయన జీవిత పరమావధి కాదు. 
తెలుగు అభ్యుదయ సాహిత్య విమర్శ ఏర్పడిన ఈ వందేళ్ల కాలంలో ఏ ఒక్కరూ 
చేయటానికి సాహసించని కొన్ని ప్రయోగాలు ఆయన చేశారు. వ్యతిరేకులకు సమాధానం 
చెప్పి సమర్థించుకునే అలవాటు ఆయనకు లేదు. వారి ప్రశ్నలకు తన రచనలోనే 
సమాధానాలు దొరుకుతాయంటూ, రచనల ద్వారానే సమాధానం చెప్పారాయన. 

వెల్చేరువారి రచనలు స్వతంత్ర ఆలోచనలతో కూడినవి. ఇవి చదివేవాళ్ళని 
కూడా ఆలోచింపచేస్తాయి. 

వెల్చేరు నారాయణరావుగారు ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో బి.ఎ, 
ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎం.ఎ. చదివి 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం 
నుంచి భాషాశాస్త్రంలో డిప్లామా పొందారు. 1971లో అమెరికాలోని విస్మాన్సిన్‌- 
మాడిసన్‌ విశ్వవిద్యాలయం సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌ శాఖలో ఉపన్యాసకుడిగా చేరారు. 
1987లో ఆచార్యునిగా వదోన్నతి పొందారు. 2009-10 నుండి చికాగో 
విశ్వవిద్యాలయంలో కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఎమరీ యూనివర్శిటీలో 
కొప్పాక సీత, విశ్వేశ్వరరావుల పేరుతో ఉన్న సాహిత్వపీఠానికి ఆచార్యునిగా పనిచేశారు. 

ప్రస్తుత లఘు గ్రంథం “ఒక తెలుగు కథ” వెల్చేరు నారాయణరావు గారు 
పరుచూరి శ్రీనివాస్‌ తో కలిసి వ్రాసిన వ్యాసం. మండలి వెంకట కృష్ణారావు 
స్మారకోపన్యాసంగా దీనిని మాకు ఆందించారాయన. 


తెలుగుభాష కథ nu 


పరుచూరి శ్రీనివాస్‌ ఒక నడిచే గ్రంథాలయం లాంటి వ్యక్తి. ఏ విషయం 
మీద ఎవరు ఏ పుస్తకం ప్రచురించారో అడగక్కర లేకుండానే గుర్తుంటాయి ఆయనకి. 
ఏ వ్యాసానికైనా, పుస్తకానికైనా బిబ్లియోగ్రఫీ రాయాలంటే ఆయన సహాయం లేకుండా 
అది పూర్తికాదని ఆయన గురించి వెల్చేరువారు ప్రశంసిస్తుంటారు. “తెలుగు సాహిత్యానికి 
సంబంధించిన సమస్త సమాచారం ఆయన చేతి వేళ్ళమీద ఉంటుంది. నిరంతర 
పఠనానుభవంతో ప్రతివాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి అందులో ఒడిదుడుకులు శ్రద్ధగా 
గమనించి దిద్దగల చాకచక్యం ఉన్నవాడు. శ్రీనివాస్‌ అయితే స్వయంగా రచయితగా 
దాదాపుగా ఆయన ఏమీ రాయలేదు. కాని, తాను రాసిన వ్యాసాలేవీ ఆయన సహాయం 
లేకపోతే అంత సుష్టుగా తయారవేవి కావు” అంటారు వెల్చేరువారు. నన్నయ- 
నారాయణ భట్టులా వెల్చేరు, పరుచూరిగార్లది సహసాహితీ యానం. 

తెలుగు వరిశోధనకు, విమర్శకు, భాషకు అంతర్జాతీయ స్థాయిని, అత్యున్నత 
ప్రమాణాలను కలిగింప చేసిన వెల్చేరు నారాయణరావుగారి కృషి అనన్య 
సామాన్యమైనది. 

కృష్ణాజిల్లా రచయితల సంఘం స్వర్జోత్సవ కానుకగా ఈ పుస్తకాన్ని 
వెలువరిస్తున్నాము. పాఠకులు దీనిని ఆదరిస్తారని ఆశిస్తున్నాము... 


మండలి బుద్ధప్రసాద్‌ (గౌరవాధ్యక్షులు) గుత్తికొండ సుబ్బారావు (అధ్యక్షులు) 


డా. జి. వి. పూర్ణచందు (ప్రధానకార్యదర్శి) 
కృష్ణాజిల్లా రచయితల నంఘం 


తెలుగుభాష కథ 


తెలుగు భాష కథ 


14 


చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి 


చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి ఈ రెండు పేర్లూ ఆధునిక కాలంలో 
తెలుగు భాష చరిత్రలో చాలా పెద్ద పేర్లు. వీళ్లిద్దరి రచనలూ ఏ సందర్భంలో ప్రచారం 
లోకి వచ్చాయో పరిశీలించడం, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభం కలిగిందా, 
నష్టం కలిగిందా అన్న విషయం చర్చించడం, ఈ వ్యాసంలో మొదట ఉద్దేశించిన 
వని. నూరిగారి అభిప్రాయాలు, రామమూర్తి పంతులుగారి అభిప్రాయాలు 
ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ వైరుధ్యం ఆధునిక కాలంలో గ్రాంథిక, 
వ్యావహారిక భాషా వైరుధ్యంగా వ్యక్తమయింది. చిన్నయ సూరిగారు గ్రాంథిక 
భాషావాదిగా, రామమూర్తిగారు వ్యావహారిక భాషావాదిగా మన మనస్సుల్లో 
స్థిరపడిపోయారు. ఈ మాటలు ఈ కాలంలో ప్రచారం లోకి వచ్చిన మాటలు. 
ఈ రెండు రకాల భాషలకీ వైరుధ్యం ఏర్పడిన తొలిరోజుల్లో అమలులో ఉన్న 
మాటలు ఒకసారి చూద్దాం. చిన్నయ సూరి ఉద్దేశంలో వ్యాకరణ యుక్తమైన భాష 
లాక్షణిక భాష (భాషకి లక్షణాన్ని చెప్పేది వ్యాకరణం కాబట్టి). లక్షణ విరుద్ధమైన 
భాష గ్రామ్యము. గిడుగు రామమూర్తి గారి దృష్టిలో ఈ లాక్షణిక భాష పాత పుస్తకాల్లోనే 
కనిపిస్తుంది. గ్రంథాలకే పరిమితమైన భాష కాబట్టి అది గ్రాంథిక భాష తాను 
కోరుకున్న భాషకి రామమూర్తిగారు పెట్టిన పేరు వ్యావహారిక భాష, 

ఇరవయవ శతాబ్దిలో భాష విషయంలో తీవ్రమైన వాగ్యుద్ధాలు జరుగు 
తున్నప్పుడు ఈ రెండు జంటల మాటలూ అమలులో వుండేవి. 

లాక్షణికభాష ౫ గ్రామ్య భాష 

(గ్రాంధిక భాష ౫ వ్యావహారిక భాష 

ఈ రెండు జంటల పేర్లలో రెండవ జంట పేర్లే ప్రచారంలోకి వచ్చి మొదటి 
జంట పేర్లు కనుమరుగయి పోయాయి. అంటే లాక్షణిక భాషావాదులు ఓడిపోయారని 
అర్థం. 


తెలుగుభాష కథ 15 


ఈ కాలానికి పూర్వం తెలుగుకి వ్యాకరణాలు సంస్కృతంలో ఉండేవి. నన్నయ 
రాశాడని చెప్పబడుతున్న ఆంధ్రశబ్దచింతామణి (దీనికే నన్నయభట్టీయం అని పేరు), 
తిలింగళబ్దానుశాననము, అహోబల పండితీయము, ఆంధ్రకౌముది, మొదలైనవి అన్నీ 
సంస్కృతంలో రాయబడ్డాయి. తెలుగులో వచ్చిన ఒకే ఒక్క వ్యాకరణం కేతన ఆంధ్రభాషా 
భూషణం. దీనికి శాస్త్రగౌరవం కలగలేదు. పంతొమ్మిదవ శతాబ్దిలో కుంఫిణీ ప్రభుత్వం 
వాళ్ళు తమ ఉద్యోగస్తులకు తెలుగు నేర్పాలి అనుకున్నారు. కాబట్టి, ఇంగ్లీషులో 
రాసిన తెలుగు వ్యాకరణాలు వచ్చాయి. ఉదాహరణకి, విలియం కేరీ (Wiliam 
Carey, 1814), కేంప్‌బెల్‌ (A.D. 02౧౦061, 1816), విలియం (బ్రౌన్‌ (Wiliam 
Brown, 1820), మారిస్‌ (J.C. Morris, 1823), సి.పి. బ్రౌన్‌ (C.P. Brown, 1840) 
రాసిన వ్యాకరణాలు. వీళ్ళల్లో బ్రౌన్‌ ముఖ్యమైనవాడు. అప్పటి కచేరీల్లోనూ, కోర్టుల్లోనూ, 
అర్జీల్లోనూ, ఇతర పరిపాలనా వ్యవహారాల్లోనూ వాడుకలో వున్న తెలుగు భాష బ్రౌన్‌ 
వ్యాకరణంలో కనిపిస్తుంది. వేదం పట్టాభిరామశాస్త్రి లాంటి తొలినాటి పండితులు 
తెలుగులో రాసిన తెలుగు వ్యాకరణాలలో ఆ రకమైన భాష కనిపించదు. బ్రౌన్‌ 
వ్యాకరణంలో వున్న భాషకి ఒక పేరు లేదు. నిజానికి పండితులు ఆ భాషే 
మాట్లాడేవారు. కాని, ఇంగ్లీషు ఉద్యోగస్తులు తెలుగు నేర్చుకోవాలని ఈ పండితుల 
దగ్గరకి వెళ్తే వాళ్లు ఈ తెల్లదొరలకి ఆంధ్రశట్ణచింతామణి చెప్పేవాళ్లు. నిత్య వ్యవహారంలో 
వున్న భాష పండితుల దృష్టిలో వ్యాకరణం వున్న భాష కాదు. అంటే వాళ్ల దృష్టిలో ఈ 
భాషకి వ్యాకరణం లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ పండితులకి తాము మాట్లాడే 
తెలుగు ఎలా నేర్చుకున్నారో తెలియదు. వాళ్లు నేర్చుకున్న భాషే వాళ్లు నేర్చగలరు. 
ఆంటే నన్నయభట్టీయమే నేర్చగలరు. (ఇప్పటికీ తెలుగు పరిస్థితి ఇదే.) 

పండితుల పాఠాలతో విసిగిపోయిన బ్రౌన్‌ లాంటి తెల్లవాళ్ళు తమ అనుభవం 
లోకి వచ్చిన తెలుగుకి కావలసిన వ్యాకరణాలు, నిఘంటువులు వాళ్లే రాసుకున్నారు. 
వ్యాకరణాలు, నిఘంటువులు తయారు చేసినందుకు కుంఫిణీ నుంచి వారికి చక్కటి 
పారితోషికం లభించేది కూడా. తెలుగు సొంతభాషగా మాట్లాడుతున్న తెలుగు వాళ్ళకి 
ఈ వ్యాకరణాలు అక్కరా లేదు, ఇంగ్లీషులో రాసిన ఆ వ్యాకరణాలు వీళ్ళకి అర్థమూ 
కాలేదు. ఈ పరిస్థితుల్లో మెకాలేస్‌ మినిట్‌ (Macaulay's Minute) అని మనకందరికీ 
పరిచయమైన పత్రంలో ఉన్న కొత్త ఆలోచన ఇంగ్లీషు పాలకులకి నచ్చింది. మొత్తం 
పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరపాలని, తెలుగు వాళ్లకే ఇంగ్లీషు నేర్చి వాళ్ళని 


16 


ఒక రకమైన ఇంగ్లీషు వాళ్లుగా తయారు చేయాలని ఈ కొత్త అభిప్రాయం సారాంశం. 
దీని ఫలితంగా ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకోవడం మానేసారు. దానితో పాటు 
ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు మరుగున పడిపోయాయి. 

పద్దెనిమిదవ శతాబ్ది చివరి కాలం నాటికి రాజులు దెబ్బతిని పోయారు. 
వాళ్లు ఒకరి తరువాత ఒకరుగా కుంఫిణీ ప్రభుత్వ ప్రాబల్యానికి లొంగిపోయారు. 
కుంఫిణీ ప్రభుత్వం నయానా భయానా, ఆ రెండూ చెల్లకపోతే మోసానా ఈ రాజ్యాలకి 
'సైనిక అధికారం లేకుండా చేసింది. తెలుగుదేశంలో కుంఫిణీ ప్రభుత్వానికి ఎదురు 
నిలిచి పోరాడిన ఆఖరి రాజ్యం విజయనగర రాజ్యం. ఒక పక్క (ప్రెంచివాళ్ళు, 
ఇంకొక పక్క ఇంగ్లీషువాళ్ళు దక్షిణదేశంలో ప్రాబల్యం కోసం పోటీ పడుతూ 
ఉండగా తెలుగు ప్రాంతంలో స్థానికంగా వైరాలు ఉన్న విజయనగరం, బొబ్బిలి రాజ్యాలు, 
ఇంకా ఇతర చిల్లర రాజ్యాలు తమ తగాదాల పరిష్కారం కోసం ఒకరు ఇంగ్లీషు 
వాళ్ళని, ఇంకొకరు ప్రెంచి వాళ్లని సహాయం కోరుతూ ఉండేవారు. ప్రెంచి వాళ్ళని 
ఓడించి స్థిరంగా అధికారాన్ని సంపాదించుకున్న తరవాత ఈ స్థానిక సంస్థానాలని 
ఒక దాని వెనక ఇంకొకదానిని తమ ఆధీనం లోకి తెచ్చుకోవడానికి కుంఫిణీ 
వాళ్లు ప్రయత్నం చేశారు. ఆ చరిత్ర వివరంగా చెప్పడానికి ఇది చోటు కాదు కాని, 
విజయనగర రాజులు ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకోకుండా పద్మనాభం 
అనే చోట యుద్ధం చేశారని చాట్రాతి లక్ష్మీనర్సకవి రాసిన వద్ధనాభ యుద్ధము 
చెప్తుంది. కానీ ఈ పద్దునాభ యుద్ధము విజయనగర రాజుల ఓటమిని ఒప్పుకోదు. 
అలాగే బొబ్బిలి రాజులకి ప్రెంచి సేనాని బుస్సీకి మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి 
ఓడిపోయినా దిట్టకవి నారాయణకవి రాసిన రంగరాయ విజయం కూడా బొబ్బిలి 
ఓటమిని ఒప్పుకోదు. ఆ రాజులు వీరస్వర్గం పొందినట్లు గానో మరోవిధంగానో 
చిత్రించి వారిది పైచేయిగా ఈ కావ్యాలు చూపిస్తాయి. ఈ కావ్యాలు చదివితే, 
సాంస్కృతికంగా ఈ రాజులు తమ ప్రపంచంలో నిర్మించుకున్న వాతావరణానికీ 
ఇంగ్లీషు కుంధిజీ ప్రభుత్వః బుస్సీ దొరా అమలు చేస్తున్న రాజకీయ, సైనిక 
వ్యూహాలకీ మధ్య పెద్ద అగాధం ఉందని మనకి బోధ పడుతుంది. తమ మనస్సుల్లో 
వీరత్వం, రాజగౌరవం మొదలైన నమ్మకాలు ఒక పట్లాన ఈ రాజులు పోగొట్టుకోలేదు. 
దేశమంతా ఇంగ్లీషు కుంఫిజీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చింత 
చచ్చినా చావని పులుపు లాగా వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని, మర్యాదల్నిి విశ్వాసాల్ని 


తెలుగుభాష కథ 17 


ఎక్కడో ఒకచోట అట్టే పెట్టుకున్నారు. రాజ్యంలో సైనికాధికారం పోయిన తరువాత 
వీళ్ళు నిజానికి పన్నుల వసూలు చేసే జమీందార్లు మాత్రమే అయ్యారు. రైతుల దగ్గర 
నుంచి వన్నులు వసూలు చేసి, ఆ పన్నుల్లో కొంత భాగం ఇంగ్లీషు కుంఫిణీ 
ప్రభుత్వానికి, దాని తర్వాత దాని స్థానంలో వచ్చిన బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఏటేటా 
చెల్లించి, వాళ్ళ అనుమతితో ఈ జమీందార్లు బతుకుతూ ఉండేవారు. తర్వాత తర్వాత 
ఈ పన్నుల్ని వసూలు చేసే పనిని బ్రిటిష్‌ ప్రభుత్వం వేలం వేసేది. ఆ వేలంలో 
రకరకాల కులాల వాళ్ళు పాట పాడి కొనుక్కుని జమీందార్లు అయ్యారు. అలాంటి 
జమీందార్లలో ఒకప్పుడు రాజ్యాధికారానికి అలవాటు పడ్డ వెలమ దొరలు, వాళ్ళతో 
పాటు ఎప్పుడూ రాజ్యాధికారం లేని బ్రాహ్మణులు, వైశ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ 
వాళ్ళ జమీందారీ విస్తీర్ణాన్ని బట్టి, దాని మీద వచ్చే పన్నుల ఆదాయాన్ని బట్టి, బ్రిటిష్‌ 
ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు పోగా మిగిలిన డబ్బుని బట్టి, ఈ జమీందార్లు 
పెద్దాచిన్నాగా రకరకాల స్థాయిల్లో ఉండేవారు (తూమాటి దొణప్ప, 1969). 

రాజులు పోయిన తరవాత, అంటే దాదాపుగా 18వ శతాబ్దాంతానికి పండి 
తులు, కవులు బతకడానికి ఆధారం లేని వాళ్ళయ్యారు. అందులో ఏ కొద్దిమందికో 
తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండేవి. అవి రైతులకి అమరకానికి 
ఇచ్చి ఆ రైతు పండించిన పంటలో కొంత భాగం వీళ్లకివ్వగా, ఆ డబ్బుతో ఈ 
కవులు, పండితులు సుఖజీవనం చేస్తూ వుండేవాళ్ళు. పుస్తకాలు చదవడం, కవిత్వం 
అల్లడం వీళ్ళకి వచ్చిన ఒకే ఒక విద్య. ఆ విద్య పోషింపబడటానికి కవిత్వాన్ని 
పాండిత్యాన్ని ఆదరించే వాళ్ళు కావాలి. ఆ దశలో ఈ కవులు, పండితులు పోషకుల్ని 
తయారుచేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. జమీందార్లకి అర్ధం కాకపోయినా పెద్ద 
పెద్ద సమాసాలతో పద్యాలు చెప్పి, వాళ్లకి లేని ఆస్థానాలని కల్పించి, ఆ జమీందార్లకి 
మహారాజులని, కవిపోషకులని గౌరవకరమైన బిరుదులిచ్చి, వాళ్ళ ఆస్థాన కవులమని, 
ఆస్థాన పండితులమని పేర్లు తమకిచ్చుకుని ఈ కవులు, పండితులు బతుకు 
తుండేవాళ్లు. 

కాని, తెలుగులోకవిత్వం చెప్పేవాళ్లు ఒక ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చేది. 
వాళ్ళు కవులే కానీ పండితులు కారు. పండితులు అవాలంటే సంస్కృతంలో వ్యాకరణం, 
అలంకారశాస్తం క్షుణ్ణంగా రావాలి. పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్లు కాని, 
అభినవగుప్తుడి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడుపడితే అప్పుడు ఉదాహరించగల 


18 


వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు. పండితులు అంటే సంస్కృతంలో 
శాస్త్రాలు చదివిన వాళ్ళే. ఈ పరిస్థితుల్లో తెలుగు కవులకి పాండిత్య గౌరవం లేకుండా 
పోయింది. జమీందారుల దగ్గరికి వెళ్లి తమకి వచ్చిన సంస్క తాన్ని హడావిడిగా 
చూపించుకోగల శక్తి సంస్కృత పండితులకే ఉండేది. పెద్దగా చదువుకోని ఈ 
జమీందారులు సంస్కృత పండితుల హడావిడి చూసి ఉబ్బితబ్బిబ్బై పోయేవారు. 
వాళ్ళ ఎదుట నిలబడి, సంస్కృత పండితులతో పోటీ పడగలమని ధైర్యంతో 
మాట్లాడగలిగిన తెలుగు కవులు ఉండేవారు కారు. ఈ నంగతి చెళ్ళపిళ్ళ 
వెంకటశాస్తిగారి జీవితచరిత్ర చూస్తే బాగా బోధపడుతుంది. తిరుపతి వేంకట కవులు 
నిజానికి గొప్పసంస్కృత పండితులు కారు. అందుచేతనే వాళ్ళు ఆశువుగా పద్యాలు 
చెప్పడం, వందమంది అడిగిన ప్రశ్నలకి, వాళ్ళు ఇచ్చిన సమస్యలకీ పద్యాల్లోనే 
సమాధానాలు, పూరణలు చెప్పి, ఆ పద్యాలన్నీ మళ్ళా వాళ్ళే ధారణ పట్టీ తిరిగి 
మరుపు లేకుండా అప్పచెప్పడం - ఇలాంటి విద్యలవల్ల వాళ్ళు తెలుగుకి సంస్కృతం 
కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు. కాని, అంతకు ముందు పరిస్థితి చూస్తే 
సంస్కృత విద్వాంసులదే పైచేయి. గీర్వాణం అంటే దేవతల భాష. కాని గీర్వాణం 
అంటే గర్వం అనే అర్థం తెలుగులో వచ్చింది. తిరుపతి వెంకట కవుల పుణ్యమా అని 
తెలుగుకి ఆస్థాన ప్రవేశము, సాహిత్య గౌరవము ఏర్పడ్డ తర్వాత 'తెలుగు మీరిపోతోంది' 
అనే మాట కూడా అందుకే వచ్చింది. తెలుగుకి, సంస్కృతానికి ఈ రకమైన పోటీ 
కొన్నేళ్ల పాటు కొనసాగింది. 

ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం - (తెలుగు భాషతో 
నిండిన కావ్యం ఇనుముతో చేసిన నగ లాంటిది) అని సంస్కృత పండితులు ఈసడిస్తే, 
సంస్కృతారణ్య సంచారి విద్వన్యత్తేభ శృంఖలం (సంస్కృతమనే అడవిలో యధేచ్చగా 
తిరిగే పండితుడు అనే ఏనుగుని కట్టేసే గొలుసు ఇది) అని తెలుగు కవులు అనేవారుట. 
చాటు ప్రపంచంలో వున్నశ్లోకం ఈ వైరుధ్యాన్నే తెలియ పరుస్తుంది (నారాయణరావు, 
షూల్మన్‌, 1998). 

చెళ్ళపిళ్ళ వెంకటశాస్రిగారి కన్నా ఒక 20, 380 ఏళ్ళు ముందుకి వెళ్లి చూస్తే 
ఈ వివాదాలు ఇంకా బలంగా కనిపిస్తాయి. తెలుగు కవులకి, పండితులకి ఆసరాగా 
నన్నయ తిక్మనలు ఉన్నారు కానీ శాస్త్ర పండితులు ఎవరూ లేరు. జమీందార్ల పోషణలో 
వుండే తెలుగు కవులు, సంస్కృత పండితులు ఇలాటి అంతర్గత వైరుధ్యాలతో 


తెలుగుభాష కథ 19 


సతమతవుతూ వుండేవారు. తెలుగు వ్యాకరణం సంస్కృతంలో వుంది. అది సంస్కృత 
వ్యాకరణం ఉన్నంత విసృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు 
బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. పండితులు అంటే సంస్కృత పండితులు అనే పేరే 
వున్నా తెలుగులో కవి అనే పేరుకి అంత గౌరవమూ సంపాదించి తెలుగులో తాము 
చెప్పే కవిత్వమంతా ప్రామాణికం చెయ్యడానికి, అంటే శాస్త్ర గౌరవాన్ని సంపాదించు 
కోవడానికి, తెలుగు కవులు ప్రయత్నించేవారు. ఇలాంటి వారిని గౌరవిస్తే తప్ప 
జమీందార్లకి కూడా సాహిత్యపోషకులు అనే బిరుదు వచ్చేది కాదు. కుంఫిణీ ప్రభుత్వం 
తెలుగుని ఏ రకంగా చూచినా జమీందార్లు మాత్రం ఆంధ్రళబ్దచింతామణి ఒప్పుకున్న 
తెలుగునే ఆదరిస్తూ వచ్చారు. తమ ఆశుకవిత్వంతో, శతావధానాలతో జమిందార్లనే 
కాకుండా డబ్బున్న విద్యావంతులని కూడా ఆకర్షించిన తిరుపతి వెంకట కవులు 
కూడా తమ కవిత్వాన్ని ఎదుర్కునే పండితులతో పోట్లాడి, తమ [ప్రయోగాలు వ్యాకరణ 
రీత్యా సమర్థించుకోవడానికి ప్రయత్నించి, చివరికి 'తెనుగునకు వ్యాకరణ దీపము 
చిన్నది” అనే మాట అన్నా వ్యాకరణాన్ని మాత్రం వాళ్లెప్పుడూ కాదనలేదు. 

తెల్లదొరలు తెలుగు నేర్చుకోవడం మానేసి తెలుగువాళ్లకే ఇంగ్లీషు నేర్పడం 
మొదలుపెట్టిన తరువాత తెలుగుకి ఏ దిక్కూ లేకుండా పోయింది. ఒక పక్కజమీందార్లు 
చెప్పుకోదగ్గ బలంగా ఎక్కడా లేరు. ఇంకొకపక్క కుంఫిణీ వారు తెలుగు వాళ్లకి 
ఇంగ్లీషు నేర్చే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర ప్రాంతంలో 
స్కూళ్లలో తెలుగు చెప్పేవారు. వీళ్లకోసం తెలుగు పండితులు వ్యాకరణాలు, కథల 
పుస్తకాలు రాశారు. ఆ వ్యాకరణాలలో ముఖ్యమైనవి: వేదం పట్టాభిరామశాస్త్రి రాసిన 
ఆంధ్ర వ్యాకరణము లేక వట్టాభిరామ వండితీయం, రావిపాటి గురుమూర్తిశాస్త్రి రాసిన 
తెనుగు వ్యాకరణం, పుదూరి సీతారామశాస్త్రి రాసిన ప్రళ్నోత్తరాంధ్ర వ్యాకరణము, 
వేదం వెంకటరమణశాస్తి రాసిన తెనుంగు లఘువ్యాకరణము, తాడినాడ వెంకయ్య 
రాసిన ఆంధ్ర వ్యాకరణం, ఇత్యాది. ఈ వ్యాకరణాలతో పాటు రావిపాటి గురుమూర్తి 
శాష్రి రాసిన విక్రమారుని కథలు, ఆయనే రాసిన పంచతంత్రం, దీనితో పాటు 
అందరికీ పరిచయమైన పెద్ద బాలశిక్ష (పుదూరి సీతారామశాస్త్రి), పాటూరి రామస్వామి 
రాసిన శుకనప్తతి కథలు పఠనపాఠనాలలో వుందేవి. 


చిన్నయ సూరి 


పరవస్తు చిన్నయ 1809లో, సాతానులు అనే చాత్తాద వైష్ణవ సంప్రదాయ 
కుటుంబంలో పుట్టాడు. నిడదవోలు వెంకటరావుగారు రాసిన చిన్నయ నూరి జీవితము 
ప్రకారం చిన్నయ పదహారేళ్ళొచ్చేదాకా అక్షర జ్ఞానం లేకుండా పెరిగాడు. ఎప్పుడో 
ఒకసారి కంచి రామానుజాచార్యులుగారు చదువుసంధ్యలు లేని ఈ కుర్రవాణ్ణి తిడితే 
అప్పట్నించీ చదువు కోవడం మొదలు పెట్టి సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో గట్టి పట్ట 
సాధించాడు. అప్పుడు పండితులకందరికీ కుంఫిణీ ప్రభుత్వమే పెద్ద ఆధారం. 
మున్నీలుగాను, ఇంగ్లీషువారికి తెలుగు పాఠాలు నేర్పించే ట్యూటర్లు గాను, కొద్ది 
మొత్తాలకే ఈ పండితులు ఉద్యోగాలు కుదుర్చుకొనేవారు. అప్పటి రాజకీయ పరిస్థితుల 
గురించి, పండితుల ఆర్ధిక పరిస్థితుల గురించి మనకు సరయిన సమాచారం లేదు. 
కాని, కుంఫిణీవాళ్ళు ఫోర్ట్‌ సెయింట్‌ జార్జి కోటలో ఏర్పరిచిన కళాశాలలో ఒక 
తెలుగు పండితుడికి ఒక మోస్తరు ఎక్కువ జీతంతో ఉద్యోగం ఇచ్చేవారని తెలుసు. 
(ఈ కళాశాల 1840లో మూసివేయబడి, ఆ తరువాత ప్రెసిడెన్సీ హైస్కూలుగా 
మారింది.) మొట్టమొదట ఆ ఉద్యోగంలో వేదం పట్టాభిరామశాస్రిగారు, ఆయనకు 
సహాయకుడిగా రావిపాటి గురుమూర్తి శాస్రిగారు నియమించబడ్డారు. ఏ ఉద్యోగాలు 
లేని పండితులకి ఈ రెండు ఉద్యోగాలు గొప్ప పదవుల కిందే లెక్క కోటలో ఉన్న 
కాలేజీలో తెలుగు పండితుడికి నెలకు 70 రూపాయిలు జీతం ఇచ్చేవారు. (వేదం 
పట్టాభిరామశాస్రిగారికి 175 రూపాయిల జీతం వచ్చేదని నిడదవోలు వెంకటరావుగారు 
చెప్తున్నారు.) పుదూరి సీతారామశాప్రిగారు 1847లో రిటైరు అయిన తరువాత ఆ 
తెలుగు ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వారే కాకుండా కొంత ఇంగ్లీషు కూడా 
వచ్చిన వాళ్ళకోసం కళాశాల వారు ఒక ప్రకటన చేశారు. దానికి చిన్నయ ఆర్టీ 
పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఆ కళాశాలకు అధ్యక్షుడు ఎ.జె. అర్బత్‌ నాట్‌. అర్జీ 
పెట్టుకున్న చిన్నయని ఒక పండిత నభవారు పరీక్షించాలి. ఆ పరీక్షలో నెగ్గిసఎళ్లోకే 
ఆ ఉద్యోగం వన్తుంది. చిన్నయని, ఆ ఉద్యోగానికే అర్జీ పంపిన పురాణం 
వాయగ్రీవశాస్తిని, పండితులు పరీక్షించి ఆ ఇద్దరిలో చిన్నయే సమర్థుడు అని 
నిర్ణయించారు. అప్పటి కాలమాన పరిస్థితులు మనకి అంతగా తెలియవు కాని 
పండితులలో కులభేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. అందులోను, బ్రాహ్మణ కులంలో 


తెలుగుభాష కథ 21 


పుట్టని చిన్నయ మీద చిన్నచూపు ఉండేది (చూ: ఆరుద్ర, నమగ్ర' ఆంధ్ర సాపొత్యం 
పు:28-29 సం.10, 1990 - బూదరాజు రాధాకృష్ణ, పరవస్తు చిన్నయ నూరి, పు. 
12, 1995). పండితులందరూ శాస్త్రి అనే బిరుదు పెట్టుకునేవారు. కేవలం వైదికులే 
కాకుండా నియోగి అయిన రావిపాటి గురుమూర్తి కూడా శాస్త్రి అనే పేరే పెట్టుకున్నాడు. 
చిన్నయకి శాస్త్రి అనే బిరుదు ఎందుకు లేదు అని అర్బత్‌ నాట్‌ అడిగాడట. తాను 
అబ్రాహ్మణుడవటం చేత ఆ బిరుదుకి తను అర్హుణ్ణి కానని చిన్నయ అన్నాడట. 
అయితే ఏ బిరుదు పెట్టుకుంటావు అని అడిగితే సూరి అనే బిరుదైతే తనకి నప్పుతుంది 
అని చిన్నయ అన్నాట్ట. అర్బత్‌ నాట్‌ ఆ ప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం 
సూరి అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒకటి ఇంగ్లండు నుంచి తెప్పించి 
చిన్నయకి బహుమతిగా ఇచ్చాడట. చిన్నయ అప్పటినుంచీ చిన్నయ సూరి అనే పేరుతొ 
ప్రచారం లోకి వచ్చాడు. 

చిన్నయ సూరి బాలవ్యాకరణానికి పూర్వం సూత్రాంధ్రవ్వాకరణం అని, 
వద్యాంధ్రవ్వాకరణం అని, ఆంధ్రశబ్దానుశాసనం అని అనేక వ్యాకరణాలు రాసి 
పెట్టుకున్నాడు. కాని తెలుగులో చివరికి బాలవ్యాకరణమనే పేరుతొ 1858లో ఒక 
వ్యాకరణం ప్రకటించాడు. ఇది చిన్నయ సూరి దృష్టిలో కేవలం చిన్న పిల్లల కోసం 
రాసిన వ్యాకరణం. 


మును మదుపజ్ఞం బగుచుం 
దనరిన వ్యాక్ళతిని సూత్రతతి యొకకొంతం 
దెనింగించి యిది ఘటించితి 
ననయము బాలావబోధ మగు భంగిందగన్‌ 


తెనుంగునకు శబ్దలక్షణ 
మనయం బరయంగ వేడ్క నందినవారల్‌ 
తనరంగ నీవ్వాకరణం 

బున మూలంబయినకృతిని బోలంగనందగున్‌” 


అని చిన్నయ సూరి ఆ వ్యాకరణం చివర పద్యాల్లో రాసుకున్నాడు. (బాలవ్యాకరణము, 
దూసి రామమూర్తిశాస్త్రి వ్యాఖ్యానంతో, వావిళ్ల, మద్రాసు, 1937.) 


సెయింట్‌ జార్జి కోటలో వున్న కళాశాలలో తెలుగు పండిత పదవి దొరకక 
ముందు చిన్నయ కొన్నాళ్ళు సి.పి. బ్రౌన్‌ దగ్గర పని చేశాడు. బ్రౌన్‌ పద్ధతులు చిన్నయకు 
నచ్చలేదో, చిన్నయ రచనా పద్ధతులు బ్రౌన్‌ కి నచ్చలేదో, ఆ ఉద్యోగంలో చిన్నయ 
ఎక్కువ కాలం ఉండలేదు. అంతకు ముందు మిషనరీ స్కూలు లోను, పచ్చి యప్ప 
హైస్మూలులోను (1844-47) పని చేసినప్పటికీ, సెయింట్‌ జార్జి కోటలో వుద్యోగం 
దొరికిన తరువాతే చిన్నయకి కొంత స్థిరమైన, సుఖమైన జీవితం ఏర్పడింది. (1857లో 
ఫ్రెసిడెన్సీ హైస్కూలు మద్రాసు విశ్వవిద్యాలయంగా మారిన తరవాత చిన్నయసూరి 
మొట్టమొదటి తెలుగు విభాగాధిపతిగా ఉద్యోగం కొనసాగించాడు.) ఈ కాలంలోనే 
అతను వంచతం(్రంలో మిత్రలాభం, మిత్రభేదం రాసి ప్రచురించాడు. చిన్నయ, 
బహుశా అర్బత్‌ నాట్‌ ప్రాపకం వల్లే కావచ్చు, మద్రాసు స్మూల్‌ బుక్‌ సొసైటీలో 
(దీనినే ఉపయుక్త గ్రంథకరణసభ అంటారు) సభ్యుడయ్యాడు. అతని అధికార ప్రాభవం 
వల్లో లేక ఇతర కారణాల వల్లో అతని బాలవ్వాకరణం, పంచతంత్రంలో మిత్రలాభం, 
మిత్రభేదం (ఈ రెండూ అర్బత్‌నాట్‌కే అంకితం యిచ్చాడు) పిల్లలకు పాఠ్యగ్రంథాలుగా 
వాడేవారు. దీని తరవాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు బాలవ్యాకరణంలో 
చెప్పని విషయాలని కలుపుకుని ప్రౌఢ వ్యాకరణము, దానితో పాటు తెలుగుకి ఇప్పటికీ 
పనికొస్తున్న శబ్దరత్నాకరము అనే నిఘంటువు రాసారు. ఈ మూడింటి వల్ల గ్రాంథిక 
భాషకి ఒక బలమైన దన్ను ఏర్పడింది. వ్యాకరణము, నిఘంటువు భాషకి ప్రాణం 
లాంటివి. ఇవి తెలుగు భాషకి బలమైన శాస్ర ప్రాతిపదికని ఏర్పాటు చేశాయి. ఏ 
పదమయినా ఈ రెండు వ్యాకరణాల వల్ల సాధించడం కుదరకపోతే అది గ్రామ్యం. 
అలాగే ఏ పదమయినా శబ్దరత్నాకరంలో కనిపించకపోతే కూడా అది గ్రామ్యమే. 
ఇవి ఆధారంగా తెలుగు పండితులకి శాస్తబద్ధమయిన భాషలో పుస్తకాలు రాయడానికి 
పుష్కలమైన అవకాశం దొరికింది. 

చిన్నయ సూరిలో చాలామంది గ్రహించినా, పైకి చెప్పని ఒక ప్రత్యేకమైన 
గుణం వుంది. ఆయనకి తెలుగుభాషలో సౌందర్యం, వాక్యనిర్మాణంలో స్పష్టత, పదాల 
కూర్పులో చక్కదనం, బాగా తెలుసు. ఈ గుణాలు తన సమకాలికులకెవ్వరికి లేకపోగా 
చిన్నయ సూరి కొక్కడికీ ఎలా వచ్చాయో చెప్పడం కష్టం. 

చిన్నయ సూరి రాసిన పుస్తకాలు ఆయన స్టాపించిన ప్రెస్‌ (వాణీదర్పణ 
ముద్రాక్షరశాల) లోనే అచ్చయేవి. అవి పిల్లలకి పాఠ్యగ్రంథాలుగా నిర్దేశించబడ్డాయని 
ముందే చెప్పాం. సూరి పుస్తకాలకి ప్రాచుర్యము, సూరి పాండిత్యానికి గౌరవము, 
తెలుగుభాష కథ 23 


కుంఫిణీ ప్రభుత్వంలో వున్న అర్బత్‌నాట్‌ వంటి వారి ప్రాపకం వల్ల జరిగిందని 
చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. చిన్నయ సూరి బాలవ్యాకరణం పాణిని 
అష్టాధ్యాయి లాగా బిగువైన సూత్రాలతో చదవడానికి, కంఠస్థం చేయడానికి అనువుగా 
వుండే పద్ధతిలో తెలుగు కవులకి ఆసరాగా నిలబడింది. అల్హాక్షరమసందిగ్ధం సారవత్‌ 
విశ్వతోముఖమ్‌ అని చెప్పడానికి అనువైన సూత్రాలు చిన్నయ సూరి రాశాడు. ఆ 
వ్యాకరణం ఆధారంగా మాకూ ఒక శాస్త్ర గ్రంథం వుంది అని, మేము కూడా శబ్ద 
సాధుత్వ, అసాధుత్వాలు నిర్ణయించగలం, అని తెలుగు పండితులు ధైర్యంగా చెప్పగలిగే 
వాళ్ళు. ఆంధ్రళబ్దచింతామణి నన్నయే రాశాడని, ఆయనని వాగనుశాసనుడిగా 
గౌరవించి చిన్నయ సూరి మర్యాదగా తన బాలవ్యాకరణములో ఒప్పుకున్నాడు. 
బాలవ్యాకరణము చాలా శాస్త్రబద్ధంగా సూత్రాల పూర్వాపర నియమాలతో పాణిని 
సంప్రదాయంలో వుండే పరిభాషనే వాడుతూ తెలుగు భాషకి అంతకు ముందు లేని 
పాండిత్య గౌరవాన్ని సంపాదించి పెట్టింది. తెలుగులో వున్న ఒక లేమిని ఈ పుస్తకం 
పూర్తి చేసింది. తెలుగువాళ్ళు ఇలాంటి ఒక పుస్తకం కోరుకుంటున్న దశలో ఆ ఖాళీ 
(power vacuum) భర్తీ చేస్తూ బాలవ్యాకరణము ప్రవేశించింది. అది కారణంగా 
తెలుగు పండితులకి పెద్ద శాస్తాధారం దొరికింది. 

కవిత్రయంతో మొదలు పెట్టి దాదాపు 8 శతాబ్దాల పాటు కవులు ఛందోబద్ధ 
కావ్యాలలో వాడిన భాషకి చిన్నయ సూరి వ్యాకరణం కచ్చితంగా సరిపోతుంది. ఏమన్నా 
తేడాలుంటే అవి చిన్నవి. కాని, మనం వేసుకోవలసిన ప్రధానమైన ప్రశ్న ఛందోబద్ధ 
కావ్యాలలో వాడిన భాష నన్నయ్య నుంచి ఈనాటి వరకు చిన్న చిన్న మార్పులు 
మినహా ఒకే పద్దతిలో ఎలా ఉండగలిగింది- అని. కవులందరూ వ్యాకరణ విధేయులై 
వ్యాకరణాన్ని వ్యతిరేకించే ఏ రూపాలు వాడకుండా ఉండడం దీనికి కారణం అని 
మనకు అందరూ చెప్తారు. కాని అంత విసృతమైన వ్యాకరణం తెలుగుకి చిన్నయ 
సూరి వచ్చేదాకా నిజానికి లేదు. ఆంధ్రశబ్దచింతామణి చాలా చిన్న వ్యాకరణం. 

అయినప్పటికీ ఇన్నాళ్లపాటు కావ్యాలలో వుండే ఈ భాష దాదాపుగా ఒకే 
రూపంలో ఉండటానికి కారణం పండితులు అనుకున్నట్టుగా వ్యాకరణాలు కాదు. 
ఎవరో ఒకరు వ్యాకరణం రాయబట్టి, ఆ వ్యాకర్త వాగనుశాసనుడు కాబట్టి, ఆ తరవాత 
దక్షవాటిలో వుండే కవిరాక్షసుడు అనే ఆయన ఎవరో మనకి తెలియకుండా ఒక 


శాసనం చేశాడు కాబట్టి, కవులందరూ ఆ శాసనాన్ని పాటించారని వ్యాకరణ పండితుల 
వాదన. ఆ సందర్భంలో పద్యం ఇది. 


ఆదిని శబ్దశాసన మహాకవి చెప్పిన భారతంబులో 

నేది వచింపగా బడియె నెందును దానినె కాని సూత్రసం 
పాదన లేమిచే దెనుగు పల్కు మరొక్కటి గూర్చి చెప్పగా 
రాదని దక్షవాటి కవిరాక్షసు డీనియమంబు జేసినన్‌ 
(ఆంధ్రకవి తరంగిణి - మూడవ సంపుటము; పు. 78) 


ఈ వాదనకి ప్రధానమైన బలం - వ్యాకరణం ముందు పుట్టి దాన్ని అనుసరించి 
కావ్యాలు వస్తాయి అనే నమ్మకం. పండితులందరూ నన్నయ్య ముందు వ్యాకరణం 
రాసి తరవాతే మహాభారతం రాశాడని నిక్కచ్చిగా నమ్ముతారు. కాని ఈ భాష ఇంత 
కాలం పాటు పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఒకే రూపంలో ఉండడానికి కారణం 
వాగనుశాసనులూ కాదు, కవిరాక్షసులూ కాదు. ఛందస్సు ఆ పని చేసింది. తెలుగు 
కావ్యాలలో ఏ ఛందస్సులు వాడబడాలో దాదాపుగా నన్నయ తన మహాభారతంలో 
వాడి చూపించాడు. దానికి తోడుగా ఏ కొద్ది కొత్త ఛందస్సులో జేర్చి పద్య కావ్యాలలో 
కవులు వాటినే వాడుతూ వచ్చారు. కవులు దాదాపుగా ఛందస్సు తమకు రెండవ 
భాష అయినట్టుగా చెప్పగలవి నన్నయ, తిక్కనలు వాడిన ఛందస్సులే. ఈ ఛందస్సులే 
దాదాపుగా అందరు కవులు కొన్ని వందల సంవత్సరాల పాటు యథేచ్చగా వాడారు. 
ఈ ఛందస్సులలో విశేషమేమిటంటే వాటిలో కొన్ని రకాల పద సంపుటులు మాత్రమే 
పడతాయి. వాటిని ఇష్టం వచ్చినట్లు మనం వాడే వాక్యాలలోకి నప్పించడం కష్టం. 
కష్టమే కాదు, అసాధ్యం కూడా! ఎక్కడైనా ఒక చోట మనం వ్యవహారంలో వాడే ఒక 
మాటనో, పేరునో ఏ కంద పద్యం లోనో, సీసపద్యం లోనో ఇమిడించవచ్చు గాక. 
కాని, పాతకాలపు మాట ఒక్కటి కూడా లేకుండా ఇప్పుడు మనం మాట్లాడే తెలుగులో 
పద్యం రాయడం అసాధ్యం. ఉదాహరణకి పరుచూరి థ్రీనివాస్‌, వెల్చేరు నారాయణరావు 
ఆనే మాటలు ఉన్నవి ఉన్నట్టుగా ఏ తెలుగు పద్యం లోను వట్టవు. వరుచూరి 
శ్రీనివాసుడు అని చేసుకుంటే కంద పద్యంలో ఇమిడించొచ్చు. వెల్చేరు నారాయణరావు 
ఒక పట్లాన ఏ పద్యంలోను పట్టదు. సాధ్యమైనన్ని వాడుకలో ఉండే తెలుగు మాటలతో 
శ్రీశ్రీ నీరినిరిమువ్వ శతకం రాశాడు. కానీ అందులో కూడా వ్యవహారంలో లేని 
తెలుగు మాటలు పెట్టకపోతే పద్యం నడిచింది కాదు. 


తెలుగుభాష కథ 25 


నీకొక సిగరెట్టిస్తా 

నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా 

తైకాల్య స్థాయిగ నీ 

శ్రీ కావ్యము వరలు నోయి సిరిసిరిభాయీ 

ఇంతకీ చెప్పాచ్చేది ఏమిటి అంటే పద్యాలలో ఉన్న తెలుగు భాష ఇంతకాలం 
పాటు ఒకే రూపంలో ఉండటం ఏ వ్యాకరణం వల్లనూ కాదు, ఏ శాసనం వల్లనూ 
కాదు, కేవలం ఛందస్సు వల్ల. పద్య ఛందస్సులు వాడకుండా మాత్రా ఛందస్సులు 
వాడి పాటలు రాసిన అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి మనం వ్యావహారికం 
ఆనుకునే మాటలు (నిజంగా వ్యావహారికం కావు) రాయగలగడానికి కారణం 
వాళ్ళు అక్షర ఛందస్సులు అనుసరించక పోవడమే. 

చిన్నయ సూరికి ముందు తెలుగు వాళ్ళే రాసిన తెలుగు వ్యాకరణాలు నాలుగైదు 
ఉన్నాయని ఇంతకు ముందు చెప్పాం. ఆ వ్యాకరణాలు పరిశీలిస్తే అవి శాస్త్రబద్ధంగానే 
ఉండడానికి ప్రయత్నించాయని తెలుస్తుంది. అంటే సంస్కృత వ్యాకరణ మర్యాదల్ని 
అనుసరించడానికి ప్రయత్నించాయి. ఇంకో మాటలో చెప్పాలంటే తెలుగు కావ్యాలలో 
వుండే భాషనే అవి ప్రమాణంగా పెట్టుకున్నాయి. భాషకి లక్షణం చెప్పేది వ్యాకరణమే 
అని, లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యమని ఈ వ్యాకరణాలన్నీ వొప్పుకున్నాయి. 
అరసున్నలు, సరళాదేశాలు, గసడదవాదేశాలు, కళాదృతప్రకృతికవిభాగాలు, సంధి 
నియమాలు ఈ వ్యాకరణాలన్నీ పాటించాయి. ఒక్కసారి వేదం వెంకటరమణ శాస్త్రిగారు 
రాసిన తెనుంగు లఘువ్యాకరణాన్ని చూస్తే దాదాపుగా చిన్నయసూరి బాలవ్యాకరణం 
చదువుతున్నట్టే ఉంటుంది. పుదూరి సీతారామశాస్తిగారి ప్రశ్నోత్తరాంధ్రవ్యాకరణంలో 
ప్రశ్నలు శాస్త్రంలో వుండే ఉత్తాపిత ప్రశ్చల్లా ఉంటాయి. శాస్త్రార్థం చేసే వాళ్లకి 
ఇలాంటీ ప్రశ్నలు పరిచితమే. 

ఇవి కాక తెలుగు పద్య కావ్యాలకి వ్యాఖ్యానాలు రాసిన పాత పండితులు ఒక 
రకమైన వ్యాఖ్యాన భాష రాసేవారు. ఇది పద్యకావ్యాలలో వుండే భాష కాదు. ఇవి 
చూస్తే ప్రక్రియని పట్టి భాష మారుతోందని, ఏ ప్రక్రియకి అనువైన భాష ఆ ప్రక్రియ 
రాసేటప్పుడు వాడారని, భాష కంతటికీ కలిపి ఒక వ్యవహారం లేదని, బోధపడుతుంది. 
భాష ఇలాంటి పరిస్థితిలో ఉందని గుర్తించి పద్యాలకి వాడిన భాషే సలక్షణమైన 


26 


భాష అని భావించి, దానికి శాస్త్రీయంగా లక్షణం చెప్పి, ఆ భాషనే ఆధునిక వచన 
వ్యవహారానికి కూడా వాడవచ్చునని చూపించిన వాడు చిన్నయ సూరి. తెలుగులో 
పద్యాలకి మాత్రమే వాడుతున్న భాషని ఆధునిక వచన వ్యవహారానికి నప్పించి తెలుగు 
భాషని సమగ్రంగా ఆధునీకరించినవాడు ఆయనే. అందరూ చూచే చిన్నయ సూరి 
వచన రచనలు ఆయన నీతిచంద్రికలో రాసిన మిత్రలాభము, మిత్రభేదము మాత్రమే. 
ఇందులో మిత్రలాభము కన్నా మిత్రభేదము ఒక రకమైన గడ్డు భాషలో వుండి, 
బడిపిల్లలకు పాఠ్య (గ్రంథాలుగా పెట్టబడి, బాలవ్వాకరణము ప్రకారం వచనం 
అంటే అలాగే ఉండాలనే అభిప్రాయం బలపడింది. కానీ చిన్నయ సూరే తెనిగించిన 
పౌందూధర్ణుశాస్త్ర నంగ్రవాము చూసినవాళ్ళకి చిన్నయ సూరి బాలవ్యాకరణము 
ప్రకారం రాసిన భాష ఆధునిక తెలుగు వచన రచనలు చేయడానికి కూడా పనికి 


వస్తుందని ఆయన భావించాడని తెలుస్తుంది. 


చిన్నయ సూరి, మెకాలే 

చిన్నయ సూరి బాలవ్యాకరణము 1858లో అచ్చవడమే మొదలుగా ప్రతులు 
బాగా అమ్ముడుపోయాయని అంకెల వల్ల తెలుస్తోంది. 1900 నాటికి అది 17 
ముద్రణలు పొందింది". ఈ పుస్తకం ఇంత ప్రచారంలోకి రావడానికి కారణం తెలుగు 
పాఠాలు చెప్పే పండితులా, లేకపోతే ఈ పుస్తకమే వాడాలని స్మూల్‌ బుక్‌ 
సొసైటీ వారి ఉత్తరువా అన్న సంగతి స్పష్టంగా చెప్పడానికి కావలిసిన సమాచారం 
మా దగ్గర లేదు. కానీ తెలుగు వ్యాకరణాలు అమ్ముడు పోయేవి అని చెప్ప 
డానికి కొన్ని ఉదాహరణలు దొరుకుతున్నాయి. వావిళ్ళ రామస్వామి శాస్తులు 1916లో 
ప్రచురించిన తా. వెంకయ్య రాసిన ఆంధ్ర వ్యాకరణము మూడవ ముద్రణ అయిదువేల 
కాపీలు వేశారని మొదటి అట్టమీద ఉంది. ఈ పుస్తకం వాడాలని స్మూల్‌ బుక్‌ 
సొసైటీ వాళ్లు చెప్పే అవకాశం లేదు. అలాగే ఎవరు రాసినా 1880-1930 
మధ్యకాలంలో వ్యాకరణం పుస్తకాలు చాలా ముద్రణలు పొందాయి. అంచేత పిల్లలకి 
తెలుగు చెప్పవలసిన అవసరమూ, అ తెలుగు చెప్పడానికి వ్యారరణం రావాలని ఒర 
అభిప్రాయమూ వున్నాయి కాబట్టీ ఈ వ్యాకరణాలు ఇంత బాగా అమ్ముడు పోయాయని 
అనుకోవాలి”. చిన్నయ సూరి బాలవ్వాకరణము కూడా బాగా అమ్ముడు పోవడానికి 
మొదటి కారణం ఇదే అయుంటుంది. అది అమ్ముడుపోడానికి స్కూల్‌ బుక్‌ సొసైటీ 
వాళ్ల తాఖీదు ఒక కారణం. కాని అదే కారణమని మనం అనుకోనక్కరలేదూ. 


తెలుగుభాష కథ 27 


చిన్నయ సూరి పుస్తకం బాగా వాడుకలోకి రావడానికి రెండవ కారణం 
పండితుల ఆదరణ. తా. వెంకయ్య పేరుతో వున్న వ్యాకరణానికో చిన్నయ సూరి 
వ్యాకరణానికి భాష విషయంలో తేడా లేదు. రెండూ వ్యాకరణ మర్యాదలకి లోబడిన 
భాషనే ప్రమాణీకరిస్తున్నాయి. మాట్లాడుకునేటప్పుడు వాడే భాషను తా. వెంకయ్య 
గ్రహించలేదు. అంతే కాదు, అప్పటికి రాసిన అన్ని వ్యాకరణాలు ఒకే రకమైన 
భాషకి నియమాలు చెప్తున్నాయి. ఉదాహరణకి బాలవ్యాకరణము కంటే ముందు 
వచ్చిన వేదం పట్టాభిరామశాస్త్రి రాసిన ఆంధ్ర వ్యాకరణము (1810ల నాటి రాతప్రతి, 
మొదటి ముద్రణ 1951) ; రావిపాటి గురుమూర్తిశాస్త్రి రాసిన తెనుంగు వ్యాకరణము 
(1836, పునఃప్రచురణ 1951); పుదూరి సీతారామశాస్త్రి రాసిన వ్రళ్నోత్తరాంధ్ర 
వ్యాకరణము (1884, 1852, 1859); వేదం వేంకటరమణశాప్రి రాసిన తెనుంగు 
లఘువ్యాకరణము (1856); ఇవన్నీ ఒక రకమైన భాషకే వర్తించే వ్యాకరణాలు. 
వ్యాకరణం అంటే అప్పటి వాళ్లందరెకి ఒక రకమైన భాషే మనసుల్లోకి వచ్చింది. 
ఇది లాక్షణిక భాష. ఇది కాక ఆ కాలం నాడే అచ్చయి ప్రచారంలోకి వచ్చిన పుస్తకాలు 
- ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర, ఎర్రమల్లి మల్లికార్డునుడి చార్‌ దర్వీషు 
కథలు (1876), రావిపాటి గురుమూర్తి శాస్త్రీ విక్రమార్శ కథలు (1819) ఇలాంటివి. 
వీటిలో వున్న భాష వ్యాకరణాలలో ఉన్న భాష కాదు. 

సరిగ్గా ఆ రోజుల్లో కుంఫిణీ ప్రభుత్వం వాళ్లు మెకాలేస్‌ మినిట్‌ (Macaulay's 
Minute) ఆధారంగా పరిపాలన అంతా ఇంగ్లీషులో మొదలుపెట్టారు. తెలుగుకి ప్రభుత్వ 
ఆదరణ తగ్గిపోయింది. అయినా స్కూళ్లలో తెలుగు పండితులు తెలుగు పాఠాలు 
చెప్పేటప్పుడు ఈ వ్యాకరణాలే అనుసరించారు. చిన్నయ సూరి వచ్చిన తరవాత 
ఆయన వ్యాకరణమే పండితులందరికీ ఆమోదయోగ్యమయింది. అప్పటి రోజుల్లో 
చిన్నయ సూరికి అధికార వర్ణాలలో మంచి పేరే వుండేది. ఒక వంక అర్బత్‌ నాట్‌ 
లాంటి తెల్ల దొరలు, గాజుల లక్ష్మీనరసయ్య (శ్రేష్టి, కోమలాపురం శ్రీనివాస పిళ్ళే 
వంటి ధనవంతులైన అ (బ్రాహ్మణులు చిన్నయ సూరికి దన్నుగా వుండేవాళ్లు. పాండిత్య 
ప్రపంచంలో మద్రాసులో బ్రాహ్మణులదే ప్రాపకం అనీ ఆ బ్రాహ్మణుల్లో స్మార్తులు, 
వైష్ణవులు రెండు వర్గాలుగా చీలి వుండేవారనీ ఇంతకుముందే చెప్పాం. అటువంటి 
పరిస్థితులలో సాతాని కులంలో పుట్టిన అబ్రాహ్మణుడైన చిన్నయ సూరికి ఇంత 
ప్రాధాన్యం రావడం, అతని పుస్తకాన్ని బ్రాహ్మణ పండితులు కూడా అంగీకరించడం 


28 


ఎలా జరిగిందో మనకి స్పష్టంగా తెలియదు. అప్పటి కాలంలో పరిస్థితులు ఉన్నవి 
ఉన్నట్టుగా వివరించడానికి తగినంత విసృృతమైన పరిశోధన ఇంతవరకూ ఎవరూ 
చెయ్యలేదు. 

ఈ సందర్భంలో శిష్టు కృష్ణమూర్తి కవిని గురించి చెప్పుకోవాలి. ఈయన 
చిన్నయ సూరికి సమకాలికుడు. ఈయన గురజాడ శ్రీరామమూర్తి లెక్క ప్రకారం 
1800-1877 ప్రాంతంలో జీవించాడు. ఈయన సంస్కృతంలోను, తెలుగులోను, 
సంగీతంలోను గొప్ప ప్రజ్ఞ కలవాడు. పురాణం చెప్పేటప్పుడు మధ్యలో పుస్తకం మూసేసి 
సొంతంగా పద్యాలు ఆశువుగా చెప్తూ మళ్ళా కొంచెంసేపు తరవాత పుస్తకం తెరిచి 
పద్యాలు చదివేవాడని, వినేవాళ్లకి ఆ రెండు రచనలు ఒకే రకంగా వుండేవని ఒక 
ప్రసిద్ధి ఉండేది. దానితో పాటు వసుచరిత్రలో పద్యాలకి ఎనిమిదేసి అర్థాలు చెప్పేవాడని 
ఒక వాడుక కూడా వుంది. ఈయన రకరకాల జమిందార్లను కలుసుకుని వాళ్లందరి 
దగ్గరా కొన్నేసి సంవత్సరాలు జీవించాడు. ఈయన చాలా పుస్తకాలు రాశాడని పేరుంది 
కాని సర్వకామదా వరిణయం ఒక్క దానిని గురించే కవిజీవితములలో గురజాడ 
శ్రీరామమూర్తి కొద్దిగా ప్రస్తావించారు. ఆ పుస్తకంలో పిండిప్రోలు లక్ష్మణకవి చాలా 
తప్పులు పట్టుకున్నాడని కూడా శ్రీరామమూర్తి రాశారు. శిష్ట కృష్ణమూర్తి కవి గొప్ప 
వైణికుడట. ఆయన వీణావాయిద్యాన్ని గురించి చెప్పిన ఒక పెద్ద ఉత్పలమాలిక 
(శ్రీరామమూర్తి ఉదాహరించారూ. కృష్ణమూర్తి కవి పెద్దపెద్ద ఉత్పలమాలికలు ఆశు 
వుగా రచించడంలో నేర్పరి. 

కృష్ణమూర్తి కవిని గురించి ప్రచారంలో వున్న కథల్లో ఒక కథ ఇక్కడ చెప్పడం 
అవసరం. కృష్ణమూర్తి కవి మాడుగులలో వుండగా అక్కడి జమిందారు కొడుకు 
జగన్నాథుడు అనే వాడు ఒక గుర్రం మీద మోజుపడి కొందామనుకున్నాడు. కాని 
అశ్వశాస్త్రవేత్తలు దాని మెడ కింద గోగు(అంటే యేమిటో మాకు తెలియదు-ర. ) 
ఉందని, అది ఒక దోషమని చెప్పారట. అయినా ఆ కుర్రవాడు ఆ గుర్రాన్ని వదిలి 
పెట్టలేక కృష్ణమూర్తి కవికి కనుసన్న చేసి, 'ఈ కవిగారు అశ్వశాస్త్రంలో చాలా 
పండితుడు, ఈయన దగ్గర ఉన్న పుస్తకాలలో యేముందో కనుక్కుందాం” అని అన్నాడట. 
ఆ జమిందారు కృష్ణమూర్తి కవిని మీదగ్గర ఉన్న అశ్వశాస్త్రంలో యేముందో చెప్పండి 
అని అడిగితే కృష్ణమూర్తి కవి చూసి మీకు రేపు చెప్తాను అన్నారట. ఈ జగన్నాథుడనే 
అబ్బాయి కృష్ణమూర్తి కవి ఇంటికి వెళ్లి మీరు గాని ఆ గుర్రంలో దోషమేమీలేదని 


తెలుగుభాష కథ 29 


చెప్పినటైతే మీకు బోలెడు డబ్బిస్తానని ఆశ పెట్టాడట. కృష్ణమూర్తి కవి రాత్రికిరాత్రి 
కొన్ని వందల శ్లోకాలతో అశ్వశాస్త్రం చెప్పారు. ఆయన మనవడు కృష్ణమూర్తి కవి 
దగ్గరున్న పాతతాటాకులు తీసుకుని ఆ శ్లోకాలన్నిటినీ ఆ తాటాకులమీద రాశాడట. 
సంస్కృతంలో నారద మహాముని ఒక మహారాజుకు చెప్పినట్లున్న ఈ శాస్తం 
జమిందారుకు చూపించి అటువంటి గుర్రానికి అటువంటి గోగు ఉండటం దోషం 
కాదు సరికదా దానివల్ల చాలా శుభాలే కలుగుతాయని కృష్ణమూర్తి కవి బుజువు 
చేశారట. కృష్ణమూర్తి కవి ఈ పుస్తకాన్ని ఆశువుగా చెప్తునప్పుడు స్వయంగా అక్కడ 
ఉండి, విన్న అప్పట్లో ఇరవైయేళ్ళ ఒక యువకుడి ద్వారా కవిజీవితాలు రాసిన గురజాడ 
శ్రీరామమూర్తి ఈ కథనంతటినీ తెలుసుకున్నారు”. 

కాళహస్తి ఆస్థానంలో పని చేసేటప్పుడు ఒకసారి, వెంకటగిరి సంస్థానంలో 
మరోసారి, శిష్ణు కృష్ణమూర్తి చిన్నయ సూరితో ఘర్షణ పడినట్లు వేదం వెంకటరామశాస్రి 
మనవడి ద్వారా తెలుస్తోంది. చిన్నయ సూరి బాలవ్యాకరణము అంత శాస్తసమర్థంగా 
వుండడం, ఒక సాతాని పండితుడు బ్రాహ్మణులని తలదన్నేలా వ్యాకరణ నిర్మాణం 
చెయ్యడం కృష్ణమూర్తి కవికి నచ్చలేదు. ఈ విధంగా చిన్నయ సూరి మీద అసూయ 
పడిన కృష్ణమూర్తి కవి బాలవ్యాకరణము చిన్నయ సూరి స్వతంత్రంగా రాసింది కాదని, 
అది హరికారికలకి అనువాదమని ఒక వాదం తెచ్చి పెట్టాడు. వారికారికలు హరిభట్టు 
ఆన్న ఆయన రాశాడని అధర్వణుడు చెప్పడమే కాని నిజంగా ఆ గ్రంథం ఎవరూ 
చూడలేదు. చిన్నయ సూరి బాలవ్యాకరణాన్ని అనుసరించి, కృష్ణమూర్తి కవి సంస్కృతంలో 
ఆ గ్రంథాన్ని తానే రాసి చూపించాడు. శిష్టు కృష్ణమూర్తి చేసిన ఈ పని మంచి పని 
కాదని, అలాంటి 'అనత్యవాదము చేయుగూడదని” వేదం వెంకట రామశాస్త్రి 
హెచ్చరించారటీ. 

ఈ కథ ఆ కాలంలో ఎవరు నమ్మారో తెలియదు కానీ తరవాత చాలా 
సంవత్సరాలకి కల్లూరి వేంకట రామశాస్త్రి తన బాలవ్యాకరణం వ్యాఖ్యానం గుప్తార్థ 
ట్రకాళికలో (1915, 1929) మాత్రం ఇది నిజమని చాలా బలంగా ప్రతిపాదించారు. 
వేంకటరామశాగ్రి ప్రకటించిన గుప్తార్థప్రకాశిక టైటిల్‌ పేజిలోనే ఈ విషయం స్పష్టంగా 
వుంటుంది (బ్రహ్మశ్రీ శిష్ట కృష్ణమూర్తిశాస్త్రి పండితవర్యప్రణీత హరికారికాంధ్రీ భూత 
పరవస్తు చిన్నయసూరికర్భక బాలవ్యాకరణంబునకు వ్యాఖ్యానము. ) 


30 


వేంకటరామశాస్త్రి ఇలా వాదించడానికి ఒక కారణం వుందని అంటారు. 
వేంకటరామశాస్త్రి తన వ్యాఖ్యానం రాస్తున్న రోజుల్లో ఆయన శిష్యుడైన సుంకర 
రంగయ్య అనే కుమ్మరి కులస్తుడు ఆయనకు లేఖకుడిగా పని చేశాడు. ఆ పుస్తకంలో 
మొదటి భాగాన్ని-కారక పరిచ్చేదంలో చివరి వరకు ఉన్నదానిని- రాసిన తరవాత 
ఆ ప్రతికి శుద్ధప్రతి తయారుచేస్తానని తీసుకెళ్ళి తన పేరుతో ఈ రంగయ్య 
ప్రకటించుకున్నాడు”. ఈ లోపున వేంకటరామశాస్తికి శిష్టు కృష్ణమూర్తి శాస్తి మనవడు 
(తాతగారి పేరే గల ఆయన) తన తాతగారు రాసిన వారికారికల రాత్రతిని 
వేంకటరామశాస్త్రికి సర్వాధికారాలతో (స్టాంపు పేపరు మీద రాసి) దానంగా ఇచ్చాడు. 
అది చదివిన వేంకటరామశాస్తికి అది బాలవ్యాకరణానికి మూలగ్రంథం అని, 
బాలవ్వాకరణము కేవలం దానికి అనువాదమే అనీ నమ్మకంగా అనిపించింది. రంగయ్య 
వంటి శూద్రుడి మీది కోపాన్ని శూద్రుడైన చిన్నయ సూరి మీదికి మళ్ళించారు 
వేంకటరామశాస్త్రి. అప్పట్నుంచి పండితలోకంలో చిన్నయ సూరి పట్ల అపప్రథ 
మొదలయింది". 
బ్రాహ్మణ పండితులు ఆ వాదాన్ని ఆధారంగా చేసుకుని చిన్నయ సూరికి 
నిజంగా ఏమీ రాదని అతని పేరుని చిన్న+అసూరి (చిన్న అపండితుడు) అనీ, పర- 
వస్తు చిత్‌+నయ సూరి (ఇతరుల వస్తువులు దొంగిలించుటలో పండితుడు) అని 
అతని గురించి హాస్యంగా అనుకునేవారట"”. 
దువ్వూరి వెంకటరమణశాస్తి ఆంధ్ర సాహిత్య పరిషత్సత్రికలో కల్లూరి 
వేంకటరామశాస్త్రి వాదాన్ని ఖండిస్తూ, ఒక పెద్ద వ్యాసం ప్రకటించి, రమణీయం 
అన్న పేరుతో రాసిన తన బాలవ్యాకరణములో ఈ అప ప్రప్రథలనన్నింటినీ ఖండించి 
చిన్నయ సూరి పాండిత్యాన్ని అతని భాషా సౌందర్యాన్ని అతని మౌలికతని బలంగా 
సమర్థించేదాకా చిన్నయ సూరి పేరు కళంకరహితంగా పండితలోకంలో స్థిరపడలేదు". 
రామాయణంలో పిడకల వేటలాగా వచ్చిన ఈ కథలు ఇలా ఉండగా, 
ప్రభుత్వాదరణ అంతగా లేకపోయినా స్కూళ్లలో తెలుగు చెప్పడం కొనసాగింది. 
పందొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో చెన్నపట్నంలో మూడు ఉన్నత పాఠశాలలు 
ఉండేవి. అప్పటికి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడలేదు. అంటే ఇవే ఉన్నత 
మైన విద్యాసంస్థలు. వాటిలో ప్రతిష్టాత్మకమైనది (ప్రెసిడెన్సీ హైస్కూలు (లేక బోర్డు 
హైస్మూలు). దీనిలో ఎక్కువ భాగం తెల్లవాళ్లే చదువుకునేవారు, కాని 1840 ప్రాంతం 


తెలుగుభాష కథ 31 


తరువాత భారతీయుల్ని కూడా చేర్చుకున్నారు. రెండవది చెన్నపట్నంలోని ప్రముఖ 
హిందువులు స్థాపించిన పచ్చయప్ప హైస్కూలు. మూడవది కేవలం కైస్తవ మిషనరీల 
కోసం యేర్చరచిన (ఆష్టన్‌) మిషనరీ హైస్కూలు. చిన్నయ సూరి ఈ మూడు సంస్థల్లోను 
పనిచేశారు. ఆయన 1836-37 ప్రాంతాల్లో చిన్న జీతంతో మిషనరీ హైస్కూలులో 
ఉద్యోగాన్ని ప్రారంభించి తన పాండిత్యంతో నగరంలో పేరు ప్రఖ్యాతులు గడించిన 
తరువాత 1844 లో పచ్చయప్ప హైస్కూలులో తెలుగు పండితుడి స్థానానికి, మూడేళ్ల 
తరువాత 1847 లో ప్రెసిడెన్సీ హైస్కూలులో ప్రధాన తెలుగు పండితుడి స్థానానికి 
ఎదిగారు. మద్రాసులో యూనివర్సిటీ ఏర్పడినప్పుడు అక్కడి తెలుగు పండిత స్థానానికి 
కూడా చిన్నయ సూరే ఎంపిక చేయబడ్డారు (1857-1861). అంటే చిన్నయ సూరి 
ఉద్యోగం ఆ రోజుల్లో తెలుగుకి గొప్ప ఉద్యోగం. ఇక మిగిలిన తెలుగు 
ఉద్యోగాలు చాలా చిన్నవి. వాటికి చెప్పుకోదగ్గ గౌరవం కూడా లేదు. ఇటువంటి 
పరిస్థితుల్లో ఉద్యోగం చెప్పుకోదగ్గ స్థాయిలో వుండడం, 1858 తరువాత చిన్నయ 
సూరి పుస్తకాలు బాగా అమ్ముడు పోవడం (నీతిచంద్రిక-1 858, బాలవ్యాకరణం- 
1858), కారణంగా చిన్నయ సూరి సుఖంగానే జీవించారు. 

ఇది ఇలా వుండగా ప్రధానమైన రాజకీయ భాష ఇంగ్లీషే అయింది. అంచేత 
ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారందరూ ఇంగ్లీషే నేర్చుకుంటున్నారు. 
ఇంగ్లీషులోనే ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. ఆరోజుల్లో వాళ్ళు ఆఖరికి వాళ్ల ఉత్తరాలు, 
డైరీలు కూడా ఇంగ్లీషులోనే రాసేవారు. విద్యావంతుల్లో తెలుగు నీరసించడం 
మొదలయింది. బాగా చదువుకున్నవాళ్లు, అంటే లాయర్లు, పెద్ద పెద్ద రెవెన్యూ 
ఉద్యోగస్తులు గొప్ప కోసం మాకు తెలుగు రాదని చెప్పుకోవడం మర్యాదయింది. 

ఒక పక్క విద్యారంగంలో తెలుగు బలహీనపడుతూండగా, ఇంకొక పక్క 
అచ్చుయంత్రం వాడుకలోకి రావడం మొదలయింది. తెలుగు పుస్తకాలు అచ్చులోకి 
వస్తున్నాయి. తెలుగు, సాహిత్యేతర వ్యవహారాలకోసం-అంటే, రాజకీయ, లౌకిక వ్యవహా 
రాలకు - వచన రూపంలో అభివృద్ధి కావలసిన అవసరం వుందని చిన్నయ సూరి 
గమనించారు. ఈ భాష అధునిక వ్యవహారాలకి ఒక నియతమైన రూపంలో 
యేర్పడాలని ఆయన అభిమతం. తెలుగు పదాల వర్ణక్రమం ఎవరి అవసరాలకి 
సామర్థ్యానికి తగినట్టుగా వారు రకరకాల పద్ధతుల్లో రాస్తున్నారు. ఈ వర్ణక్రమాన్ని 
ఒక దారిలో పెడితే తప్ప తెలుగు పదాలకి ఒక స్థిరత్వం యేర్పడదు. ఇటు పండితులు 
రాసే వ్యాఖ్యానాలలోను, అటు పండితులు అయిన వాళ్లూ కాని వాళ్లూ పాడే 


32 


పాటల్లోను, ఆ కాలంలో ప్రకటింపబడ్డ శాసనాల్లోను రకరకాల వర్ణక్రమాలు 
వున్నాయని గుర్తించి వాటిని ఒక స్థిరమైన రూపంలో ఆధునీకరించ తలపెట్టిన వ్యక్తి 
చిన్నయ సూరి. అందుకని మొదటిసారిగా తెలుగు భాషలో వచనం రాయడానికి 
అనువైన, సలక్షణమైన భాషని సూత్రబద్ధంగా నిర్మించారు చిన్నయసూరి. దానితోపాటు 
తెలుగుని ఒకవంక అందమైన భాష గాను, ఇంకొకవంక అందం కోసం కాకుండా 
కేవలం వ్యవహార అవసరాలకి తగిన భాష గానూ రూపొందించి చూపించాలి. ఇంత 
పెద్ద ఊహ మనసులో పెట్టుకుని ఒక పక్క వ్యాకరణము, ఇంకొక పక్క నీతి చంద్రికలో 
మొదటి రెండు భాగాలు, కేవలం లౌకిక వ్యవహారానికి పనికొచ్చే పొందూ ధర్మశాస్త 
నంగ్రవాము సూరి ప్రకటించారు. 

కాని 1862లో చిన్నయ సూరి అకాల మరణం తరవాత ఆయన దృక్పథానికి 
కొనసాగింపు లేకపోయింది సరికదా దానికి వక్రీకరణలు ఆరంభమయ్యాయి. ఆ 
తరవాత చిన్నయ సూరి మిత్రలాభం, మి(తభేదంలో వున్న వచనాన్ని అనుసరి 
స్తున్నామనుకొని “బండరాళ్ల లాంటి శుష్క వచనంి రాసిన వీరేశలింగం పంతులు, 
కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆ వచనాన్ని పాఠశాలలో విద్యార్థులపై బలవంతంగా 
రుద్ది, తెలుగు భాష అలాగే రాయబడాలని మార్గ నిర్దేశం చేశారే తప్ప చిన్నయ సూరి 
ఉద్దేశాన్ని సరిగా బోధపరుచుకోలేదు. చిన్నయ సూరికి భాషా సౌందర్యం పట్ల ఉన్న 
సామర్థ్యాన్ని కూడా వాళ్లు గుర్తించలేదు. చిన్నయ సూరే పొందూ ధర్హుశాస్త సంగ్రహంలో 
ఎంత సులభమైన, స్పష్టమయిన వచనం రాశారో ఎవ్వరూ మాట వరసకి కూడా 
అనలేదు. ఆ పుస్తకం ప్రతులు ఎవరికీ అందుబాటులోకి కూడా వచ్చినట్లు లేదు. 
దాన్ని తను రాసిన చిన్నయ సూరి జీవిత చరిత్రకి అనుబంధంగా ప్రకటించిన 
నిడదవోలు వెంకటరావు పొందూ ధర్ముశాగ్ర సంగ్రహోన్ని లండనులో బ్రిటిష్‌ లైబ్రరీ 
నుంచి ఫోటోకాపీ తెప్పించుకున్నామని చెప్పారు. దీన్ని బట్టి ఈ పుస్తకం ఎవరికీ 
అందుబాటులో లేదేమో అని అనుమానించడానికి ఆస్మారం వుంది. ఒక్క గురజాడ 
అప్పారావు మాత్రం పాఠ్యగ్రంథాలుగా వాడుతున్న నీతిచంద్రికలో చిన్నయ సూరి 
రాసిన మిత్రలాభము, మిత్రభేదము అందమైన వచనమని; వీరేశలింగం రాసిన భాగాలే 
గడ్డు వచనం, శుష్క వచనం అని గుర్తించారు. 

చిన్నయసూరి మరణించిన తరవాత తెలుగు ఒక విధమైన దురవస్థలో పడింది. 
మెకాలే చెప్పిన మాటల ఆధారంగా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఇంగ్లీషులోనే జరిగేవి. 
అంచేత తెల్లదొరలు తెలుగు నేర్చుకోవలసిన అవసరం పోయింది. గ్రామ పరిపాలన 


తెలుగుభాష కథ 33 


లోను, రైతులనుంచి పన్నులు వసూలు చేయడానికి కావలసిన లెక్కలు రాయడంలోను 
తర్ఫీదు పొందిన కరణాలు వాళ్లకలవాటయిన భాషలో 'కరణీకవు తెలుగు” 
రాస్తుండేవారు. ఈ కరణీకపు తెలుగు సర్మారు జిల్లాల్లో ఎంత విసృతంగా అమలులో 
వుందో మెకంజీ తరపున కావలి సోదరులు సంపాదించిన, కైఫీయత్తులలో వివరంగా 
తెలుస్తుంది”. ఆ కైఫీయత్తుల లోని భాష నాలుగైదు భాషల్లో అవలీలగా వ్యవహరించ 
గల కరణాలు తయారు చేసిన భాష. అప్పటికే దక్షిణాంధ్ర యుగంలో యక్షగానాల్లో 
చాలా పాత్రోచితమైన భాష వాడబడింది. దానితో పాటు విజ్ఞానశాస్త్ర గ్రంథాలయిన 
ఖద్దలక్షణళిరోమణి వంటివి కూడా తెలుగులో వచ్చాయి. కాకపోతే ఆ పుస్తకాలు 
అచ్చులోకి రావడానికి దాదాపు 1940 దాకా పట్టింది. ఇవేవీ తెలియని తెలుగు 
పండితులకి అందుబాటులో వున్నవి తెలుగు కావ్యాలే. అందులోను మరీ ముఖ్యంగా 
ద్వ్యర్థికావ్యాలు, బంధకవిత్వము, చి(తకవిత్వము - ఇవిపండితుల మేధాశక్తికి పదును 
పెట్టే జటిలమైన గ్రంథాలు. నన్నయ నుంచి మొదలుపెట్టి నాటివరకు ఉన్న పుస్తకాలన్నీ 
పండితుల దృష్టిలో ప్రామాణిక గ్రంథాలు. 

ఈ కాలంలో, తెలుగు పండితులకి ప్రభుత్వాదరణ పోయి జమిందార్ల 
ప్రాపకంలో మెలగవలసిన స్థితి వచ్చిందని ఇంతకు ముందు చెప్పాం. అక్కడ సంస్కృత 
పండితులదే ప్రాబల్యం. సంస్కృత వ్యాకరణ సంప్రదాయంలో అంటే పాణిని, పతంజలి, 
భట్టోజి దీక్షితులు, అలాంటి వారితో పోటీ పడగల వ్యాకరణాలు తెలుగుకి సంస్కృతంలో 
కొన్ని ఉన్నాయని తెలుగు పండితులు వాదించడం మొదలుపెట్టారు. నన్నయ 
ఆంధ్రశజ్దచింతామణి నిజంగా నన్నయ రాసింది కాదు. కాని అది నన్నయే రాశాడని 
తెలుగు పండితులు నమ్మవలసిన అవసరం వచ్చింది. చిన్నయసూరి కూడా నన్నయని 
పరమగౌరవంగా వాగనుశాసనులు అని వ్యవహరిస్తారో. బాలవ్యాకరణము పేరుకి 
బాలురకోసం రాశానని చిన్నయ సూరి చెప్పినా, అది పండితులకి పరమ ప్రామాణికం 
అయింది. దానిలో సూత్రరచనా నిర్మాణ దక్షత వాళ్ళని ముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా 
చిన్నయ సూరి వ్యాకరణం శాస్త్రబద్ధంగా కనిపించింది. అంచేత తెలుగు పండితులు 
ఈ వ్యాకరణాన్ని ప్రధానమైన ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. 

స్కూళ్లలో చెప్పే తెలుగు వ్యాకరణం కూడా చిన్నయ సూరి వ్యాకరణానికి 
అనుకూలమైనదిగా చేసి, చిన్నయ సూరి కంటే జటిలంగా చిన్నయ సూరి వచనంలోని 
అందం ఏ కోశానా లేకుండా వీరేశలింగం పంతులు రాసిన నంధి, విగ్రవాము అనే 
పంచతంత్ర భాగాలు స్మూలు పిల్లలకి పాఠ్య గ్రంథాలుగా చెప్పేవారు. లోకానికి పనికొచ్చే 


34 


భాష ఇంగ్లీషు కాబట్టి ఆ ఇంగ్లీషులోనే ప్రపంచ విషయాలన్నీ విశ్వవిద్యాలయాలలో 
పెద్ద చదువులు చదువుకున్నవాళ్లు రాస్తూ వుండగా తెలుగు పండితులు ఇంకా ఇంకా 
పాత పద్ధతుల్లోకి వెళ్లి విద్యార్థులు రాసే తెలుగులో సున్నలు, అరసున్నలు, అ-లు 
ఉన్నాయో లేవో చూసే పనిలో పడ్డారు. జీతాలు, అవకాశాలు తక్కువయిన ప్రపంచంలో 
కార్చణ్యాలు కక్షలు విపరీతంగా వుంటాయి. పండితులు ఒకరి పుస్తకంలో ఒకరు 
దోషాలు వెతకడమే పనిగా పెట్టుకున్నారు. తిరుపతి వెంకటకవులు ఒక పక్క ధారాళంగా 
ఆశుకవిత్వం చెబుతూ, తమ కవిత్వంలో వ్యాకరణ దోషాలు చూపించేవాళ్లతో అంత 
తీవ్రంగాను యుద్దాలు చేస్తూ, తెలుగు సాహిత్యానికి ఒక పక్కన ప్రచారము, ఇంకోపక్క 
చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం లేకపోతే అది మంచి కవిత్వం కాదనే వాదనకి 
బలము రెండూ తెచ్చిపెట్టారు. ఆ కాలంలోనే, 


కవనార్థం బుదయించితిన్‌ సుకవితా కార్యంబె నావృత్తి యీ 
భవమద్దాన తరింతు తద్భవమ మద్చాగ్యంబు సర్వంబు మ్బ 
త్యువు నేదాన జయించితిన్‌ రుజ జయింతున్‌ దానిచేన్‌ అట్టి నా 
కవనంబున్‌ గురుడేమి లెక్క హరుడే కాదాడ వాదాడెదన్‌ 


అని చెళ్లపిళ్ల వెంకటశాప్రిగారు రాసారు. 


తెలుగుభాష కథ 35 


సామినేని ముద్దునరసింహం నాయుడు 


సామినేని (స్వామినీన) ముద్దునరసింహం నాయుడు పొతసూచని అన్న పేరుతో 
1855 నాటికే ఒక ప్రతిభావంతమైన కొత్త పుస్తకం రాశారు. ఇది 1862లో 
అచ్చయింది. 

పురాణాల్లో వాస్తవమైన సంగతులు, వాస్తవం కాని నంగతులు కలి పేని కొన్ని 
చోట్ల ధరశాస్రానికి సంబంధించిన సంగతులు కొన్ని ఒకదానికొకటి భేదించియుందే 
నిర్ణయములు చేని ఇష్టానుసారముగా దిద్దుబాటు చేయబడుచూ వుండటంవల్ల 
జీవితానికి అవనరమైన విద్యలు, శరీరారోగ్యానికి అవనరమైన నంగతులు బాగా 
తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల” ముద్దునరసింహం నాయుడు తన పుస్తకంలో 
అనేక వైజ్ఞానిక విషయాలు, సామాజిక విషయాలు వ్యాసాలుగా రాసి వాటికి ప్రమేయ 
ములు అని పేరు పెట్టారు. ఆయన పుస్తకంలో విద్యా ప్రమేయము, వైద్య ప్రమేయము, 
సువర్ణ ప్రమేయము, మనుహ్యేతర జంతు సౌజ్ఞా ప్రమేయము, రక్షప్రభృతి ప్రమేయము, 
మంత్ర ప్రమేయము, పరోక్షాది జ్ఞాన ప్రమేయము, వివాహ ప్రమేయము అని తొమ్మిది 
ప్రమేయాలున్నాయి. 

ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుగులో లేవని గుర్తించడంతో 
పాటు ముద్దునరసింహం నాయుడు అవి రచించవలసిన తెలుగు భాషాశైలిని గురించి 
కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. పద స్వరూపం ఎలా వుండాలో తన 
ఆలోచనలు చెప్తూ భాష సాధ్యమైనంత సులభంగా వుండాలని ఆయన గుర్తించారు. 
ఆరసున్నలు ఉండాలని లక్షణ (గ్రంథాలలో చెప్పినా, అరసున్నలు లేకుండా తెలుగులో 
పదాలు వాడుకలో వున్నాయని గమనించి అరసున్నలు లేకుండా ఆయన పదాలు 
రాశారు. అలాగే శకటరేఫ, సాధురేఫ రెండిటికీ మధ్య ఉచ్చారణ భేదం పోయినందువల్ల 
ఆ తేడా పాటించవలసిన అవసరం లేదని శకటరేఫ వాడుకని ఆయన మానివేసారు. 
సంధులు కలపడంలో లక్షణ గ్రంథాలు చెప్పిన నియమాలు వాడుకలో లేవని సంధి 
నియమాలు లేకుండా తమ వాక్యాలు రాశారు. 

సంఘ సంస్కారం విషయంలో ఆరోగ్యకరమైన జీవితానికి కావలసిన వైజ్ఞానిక 
విషయాలు తెలుగులో కావాలని చెహ్తా స్రీలకు విద్య కావాలని, వాళ్లకి వ్యక్తి స్వాతంత్ర్యం 
కావాలని, రజస్వలానంతరమే వాళ్ల ఇష్టాన్ని అనుసరించి వివాహం చెయ్యాలని ఎంతో 
ముందుచూపుతో రాసినవారు ముద్దునరసింహం నాయుడు. 
36 


తెలుగు భాష ఆధునిక కాలంలో ఆధునిక, వైజ్ఞానిక వ్యవహారానికి ఏ రూపంలో 
వుండాలో ఆయన స్పష్టంగా చెప్పి, తన పుస్తకంలో ఆయన వాడి చూపించారు. 
అందులో ఆధునిక విశ్వవిద్యాలయాల ద్వారా పాశ్చాత్య ప్రపంచం నుంచి వస్తున్న 
అనేక ఆలోచనలు, శాస్త్ర విషయాలు తెలుగులోకి రావలసిన అవసరం వుందని, ఆ 
విషయాలు రాయడానికి అప్పటికి తెలుగు కావ్యాలలో వున్న భాష పనికిరాదని కూడా 
ఆయన గమనించారు. హితసూచనిలో మిగతా భాగాలు చూస్తే ఆయన ఉద్దేశం 
మనకి బాగా బోధ పడుతుంది. 
తెలుగులో వచనం అనే మాట ఇప్పుడు మనం అనుకునే అర్ధంలో అప్పుడు 
వాడుకలో లేదు. పద్యకావ్యాలలో వచన భాగాలే మనకు వచనం. దానికి గద్యం అనే 
పేరు కూడా ప్రబంధాలు వచ్చిన తర్వాత ఏర్పడింది. వచనంలో విషయ ప్రధానమైన 
పుస్తకాలూ లేవు, అలాదీ పుస్తకాలని గుర్తించడానికి ఒక పేరూ లేదు. ముద్దునరసింహం 
నాయుడు వాటికి వాక్యగ్రంథాలు అని పేరు పెట్టారు. ఇలాంటి వాక్యగ్రంథాలు 
రావాలని, అందుకు అనువైన తెలుగు భాష మనం తయారు చేసుకోవాలని ఆయన 
ప్రతిపాదించారు. వాక్యగ్రంథాలలో, 
“బాలురకు అక్షరములయొక్టు జ్ఞానమిన్ను వాటిని కూర్చేశక్తిని సలక్షణముగా 
వచ్చేకొరకు అచ్చులు హల్లులు మొదలైన వాటి వివేకముతో ఒకవత్రిక 
వ్రాయించి అదిన్ని శబ్దశబ్దార్థముల యొక్క జ్ఞానము వారికి కలుగడమునకు 
వయేదేశ భాషలయందు వాడికలోనుండే వదములలో వారుచ్చరించడమునకు 
అనుకూలముగానున్ను అర్జావగావాన చేనుకోవడమునకు జురూరుగానున్ను 
ఉండే వదములు ఏర్పరచి వర్గులుగానున్ను లక్షణక్రమముగాను (అనగా) 
నామవాచకాదిభోదముల వరుననున్ను నులభముగా బోధకాతగిన 
(ప్రతివదములతో జాబితా (వ్రాయించి అదిన్ని విభక్తులు మొదలైన వాద్దులు 
వివరముగా తెలియడమునకు తగిన వత్రికయొకటి వ్రాయించి అదిన్ని 
వాక్తరచనాసామర్థ్యము నలక్షణముగా కలుగడమునకు కర్తరిప్రయోగము 
మొదలైనవాటి వివరముగల వ(తికయొకటి (వ్రాయించి అదిన్ని యొక 
వున్తకముగాబేర్చి అచ్చువేయించి వారికి క్రమముగా చెవ్పించవలనినది...” 


ఆని. అంటే ఈ వాక్యగ్రంథాలలో వాడే భాష ఎవరికి తోచినట్టు వారు రాయడం 
కాకుండా కొన్ని నియమాలతో కూడిన ఒక పత్రిక (ఇది ఇప్పుడు మనం స్టైల్‌ మాన్యువల్‌ 


తెలుగుభాష కథ 37 


అని అంటున్న దానికి పర్యాయ పదం) కావాలని ఆయన అప్పుడే ఊహించారు. 


అలాగే, 


అటు స 


“త్తే నంన్భృతము వగైరా భాషలయందు శారీరశాన్తము మొదలైనవి 
రబించబడి యున్నవి కాని ఆ (గ్రంథములు ఐవు (్రాచీనములైనవిన్ని 
దరిమిలాను పరిశీలనవల్ల తెలియవచ్చిన నంగతులచేత అభివృద్ధిని పొందించ 
బడనివిన్ని ఐయున్నందున వాటినివట్టి యేయే దేశభావలను నంగ్రవాములు 
చెయ్యడము కంటే యింగిలీషున ఇప్పట్లో వాడికెలో నుండే జిఆగ్రఫి, జిఆమిత్రి, 
ఎరిద్భ్మిటిక్‌, ఎస్తాన్మీ, విలాస్సాథి, ఎనాట్టమి, అనే గ్రంథముల యొకు 
నంగ్రహములు ఏయే దేశభాషలను వ్రాయించి విద్యార్థులకు చెప్పించదము 
జుర్దూరె యున్నది. ” 


“ఈ అనుక్రమముగా విద్య చెప్పించేయెడల స్రీ జాతి ఎవరెవరి మర్యాదకున్ను 
న్లితికిన్ని అనుకూలమని తోచిన మట్టుకు విద్య చెప్పించవచ్చును సాధ్యమైనంత 
మట్టుకు గ్రంథములు శ్రీలున్ను చదవడమునకు లాయబుగా నుండేలాగు 
రబించబడవలనీనది...” 

ంస్కృతములోను ఇటు ఇంగ్రీషులోను ఉన్న విషయాలని కలుపుకుని వాటిని 


దేశభాషల్లోకి అనువాదం చేసి అందరికీ అర్ధమయ్యే తెలుగులో పుస్తకాలని 
రాయించాలని ఆయన ఆలోచన. ఈ అభిప్రాయాలు 1862 వరకు ఎవరికీ 
తెలియకుండా వుండిపోయాయి. ఆ తరవాత కూడా గ్రాంథిక వ్యావహారిక 
భాషావివాదాలలో ముద్దునరసింహం నాయుడు చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు 
విస్మరించబడ్డాయి. 


* 


38 


ఆధునిక విజ్ఞానము : ప్రాచీన గ్రంథాలలో వుండే సమాచారము, ఇంగ్లీషు 
వుస్తకాల్లో వుందే సమాచారము రెండూ కలిపి, ఆలోచనాపూర్వకంగా 
సమన్వయించి పాఠ్య గ్రంథాలలో రాయాలి. 

ఆ వాక్య గ్రంథాలలో రాసే తెలుగు ఎలా వుండాలో చెప్పే నియమాలతో ఒక 
“పత్రిక తయారు చెయ్యాలి. 

ఇంగ్లీషు లోను, సంస్కృతం లోను వుండే పుస్తకాల లోని విషయాలు తెలుగు 
లోకి తర్జుమా చేయించాలి కాబట్టి ఆ భాషల్లో సమర్భులైన వాళ్లని ఈ పనికి 
నియమించాలి. 


ఈ మూడు విషయాలు అప్పటికే కాదు, ఇప్పటికి కూడా ఎవరికీ తట్టడం 
లేదు. ఆ పుస్తకాన్ని చూసి గిడుగు రామమూర్తి ముద్దునరసింహం నాయుడు మనవడైన 
ముద్దుకృష్ణ దగ్గర దాన్ని ప్రశంసించారు" కాని ఎందుచేతనో ఆ పుస్తకం ప్రసక్తి 
కానీ, ఆయన పేరు కానీ గిడుగు రామమూర్తి తమ పుస్తకాల్లో, వ్యాసాల్లో ఎక్కడా 
ప్రస్తావించలేదు. మేము ఆయన చెప్పిన విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయ 
త్నించాం. ఆయన చెప్పినవన్నీ పూర్తిగా బోధపడాలంటే ఆ పూర్తి పుస్తకం చదవాలి. 

ముద్దనరసింహం నాయుని పుస్తకం అచ్చయిన నలభయి ఏళ్ళకి లార్డ్‌ కర్టన్‌ 
విశ్వవిద్యాలయాల పనిని గూర్చి సమీక్షించడానికి సెప్టెంబరు 1901లో సిమ్లాలో 
పదవోరు రోజుల పాటు ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశం తరువాత, 
అప్పటివరకూ జరిగిన విద్యాభివృద్ధిని గురించి ఒక సమగ్రమైన నివేదికను తయారు 
చేసేందుకు ఒక సంఘాన్ని 1902లో నియమించాడు. ఆ సంఘం ఉద్దేశం బొంబాయి, 
మద్రాసు, కలకత్తా నగరాలలో 1852లో ఏర్పాటు చేసిన మూడు విశ్వవిద్యాలయాల 
లోను తయారయిన పట్టభద్రులు ఏమి చేశారో పరిశీలించడం. అక్కడ తయారయిన 
పట్టభద్రులు తమ తమ ప్రాంతీయ భాషల ద్వారా శాప్రీయ విజ్ఞానాన్ని, ఆధునిక 
భావాలను ప్రచారం చేయగలరని ప్రభుత్వం భావించింది. కానీ ఈ సమావేశంలో 
పాల్గొన్న విద్యావంతులు 1905 సంవత్సరంలో సమర్పించిన నివేదికని బట్టి చూస్తే 
విశ్వవిద్యాలయాలలో తయారయిన విద్యావంతులు ప్రాంతీయ భాషలలో ఏ రకమైన 
కృషీ చెయ్యలేదని బోధపడుతుంది. వాళ్లందరూ ఇంగ్లీషులో విద్య నేర్చుకున్నారు, 
వాళ్ల వాళ్ల సొంత భాషల్లో వాళ్లకి ఏ రకమైన శిక్షణా లేదు. అందుచేత సొంత 
భాషల్లోవాళ్ళు ఏమీ రాయలేరు. దానితో పాటు ప్రాంతీయ భాషల్లో ఇంగ్లీషులో వున్న 
కొత్త విషయాలు చెప్పడానికి కావలిసిన మాటలు కూడా లేవు. దీనికంతటికీ కారణం 
విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషని నిర్లక్ష్యం చేయడమే. ప్రాంతీయ భాషలు ఈ 
విశ్వవిద్యాలయాలలో బోధనా భాషగా ఎప్పుడూ లేవు. ఈ చర్చల ఆధారంగా కర్ణన్‌ 
విశ్వవిద్యాలయాలలో ప్రాంతీయ భాషలు నేర్చడం మొదలు పెట్టాలని, ప్రాంతీయ 
భాషల్లో వ్యాసరచన, ఇంగ్లీషునించి ప్రాంతీయ భాషలోకి అనువాదం ప్రత్యేక 
ఆంశాలుగా ప్రవేశపెట్టాలని నిర్ణయాలు చేశాడు. ఈ నిర్ణయాలు 21 మార్చ్‌ 1904 
నాటినుండి చట్ట రూపంలో అమలులోకి వచ్చాయి. కానీ ఈ చట్టాన్ని ఆ సంఘంలో 
సభ్యులుగా ఉన్న ఆర్‌. జి. భండార్మర్‌, బి.కె.బోస్‌ లను మినహాయించి భారతీయులందరూ 


తెలుగుభాష కథ 39 


వ్యతిరేకించారు, ముఖ్యంగా గోపాలకృష్ణ గోఖలే, అశుతోష్‌ ముఖోపాధ్యాయ ఈ చర్చలు 
జరిగిన రెండు సంవత్సరాల పాటు వీటినితీవ్రంగా ప్రతిఘటించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం 
భారతీయ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తోందని ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి ప్రవేశించి 
వాటిని కూడా పాడు చేయదలుచుకుందని గోపాలకృష్ణ గోఖలే వాదన. 

కర్ణన్‌ బిల్లు ఫలితంగా స్మూలు ఫైనలు బోర్డ్‌ వాళ్లు 1909లో ఒక నిర్ణయం 
చేశారు. తెలుగులో వున్న రెండు రకాల తెలుగు శైలుల్ని గుర్తులో పెట్టుకుని కాబోలు 
విద్యార్థులు పరీక్షల్లో మోడర్న్‌ లేదా క్లాసికల్‌ తెలుగు ఈ రెండింటిలో ఏ శైలిలోనయినా 
రాయవచ్చునని అనుమతి ఇచ్చారు. వాళ్ల అభిప్రాయంలో మోడర్న్‌ తెలుగు అంటే 
బ్రౌన్‌ రీడర్‌ లోను, ఆర్డెన్‌ తెలుగు గ్రామరు లోని మొదటి భాగం లోను, ఏనుగుల 
వీరాస్వామయ్య కాళీయాత్ర చరిత్ర లోను ఉన్న రకమైన భాష, దీన్ని వాళ్లు వ్యావహారిక 
భాష అనలేదు. మోడర్న్‌ తెలుగు భాష అని మాత్రమే అన్నారు. ఈ మోడర్న్‌ అన్న 
మాటకి ఆర్థం వివరించి చెప్పినవాళ్లు ఎవరూ లేరు. అంతే కాదు, ఈ పుస్తకాలు 
చదివిన విద్యార్థులు ఈ పుస్తకాలలో వున్న భాషలోనే సమాధానాలు రాయాలా లేకపోతే 
ఇంకే శైలిలోనయినా సమాధానాలు రాయవచ్చా అన్న దాని గురించి మనకి ఏమీ 
తెలియదు. 

ఒక పక్క కర్ణన్‌ బిల్లు పైన దేశవ్యాప్తంగా వ్యతిరేకత సాగుతుండగా ఆధునిక 
గ్రంథాల పేరుతో సెట్టి లక్ష్మీనరసింహం రాసిన (గ్రీకు మిత్తులు, వేదం వెంకటాచలయ్య 
రాసిన విధిలేక వైద్యుడు స్కూలు ఫైనలు విద్యార్థులకు నాన్‌-డిటెయిల్డ్‌ పాఠ్యగ్రంథాలుగా 
పెట్టారు. ముఖ్యంగా గ్రీకు మిత్తులు పుస్తకంలో వాడిన భాష, అంతకన్నా ఆ పుస్తకానికి 
పి.టి. శ్రీనివాస అయ్యంగార్‌ రాసిన ముందుమాట పండితుల కోపానికి గురి అయాయి. 
అలాగే శ్రీనివాస అయ్యంగార్‌ ప్రాంతీయ భాషల గురించి రాసిన (Death or Life: 
A plea for the Vernaculars, 1909) అన్న 41 పేజీల చిన్న పుస్తకం కూడా 
ఆధునిక విద్యావిధానం పైన వాదనలు మరింత వేడెక్కటానికి దోహద పడింది. 

ఆధునిక గ్రంథాలు పాఠ్యగ్రంథాలుగా పెట్టాలనే కొత్త నియమాన్ని తమకు 
అనుకూలంగా మార్చుకుని తాము రానిన పున్నకాలని పాఠ్యగంథాలుగా 
చేయించుకోవాలనే వాళ్లు కొందరు వుండేవాళ్లు. సెట్టి లక్ష్మీనరసింహం, వేదం 
వెంకటాచలయ్య ఆ కోవలో వాళ్లేనా? కాకపోతే వీళ్ల పుస్తకాలకి ఆధునిక గ్రంథాలుగా 
గుర్తింపు కాని, వాటి పట్ల ఆమోదం కాని లేకుండా ఇవి పాఠ్య గ్రంథాలుగా ఎలా 
ప్రవేశపెట్టబడ్డాయి - అనే ప్రశ్నకి సమాధానం దొరకదు. ఉదాహరణకి విధిలేక 
వైద్యుడులో వేదం వేంకటాచలయ్య రాసిన వాక్యాలు చూడండి: 
40 


తిమ్మా. - మరండి అందరంటుండారు, ఇట్టాటి కొత్త మందు లెట్టుండాయో 
కనుక్కోవాల్నని రోగుల కిచ్చి నంపేస్తారంట వాయిద్భులు. ఇంకా 
యెక్మవమందిని నంవితేనేగాని గొప్ప వాయిద్దుడు కాడంట. అందుశాత 
యీలైనప్పుడల్లా యిట్టాటి మందులిచ్చి సంపేస్తుంటారంటండి మా వొంటి 
బీదవోల్లను. 


జాన. - జెను, వింతేమి? ఆమెకు యిష్టంలేని వానికి ఆమె నిస్తనంటిరి. 

ఆమె కోరుకున్న లింగంనాయని కేల ఆమె నీరాదూ అంటా. ఆయన కిస్తే 

ఆమె సుకం గుంటది. ఆయనేమో ఈమెను ఇప్పుడూ యెంత రోగంతో ఉణ్జా 

చేసుకుంటాడు; నిశ్చయం. 

దీనితో తెలుగు సాహిత్యంలో మంచి పుస్తకాలు మీకేమీ దొరకలేదా అని 
పండితులు ప్రశ్నలు లేవదీశారు. అక్కడితో ఆగక, ఈ పుస్తకాల వల్ల తెలుగు భాష 
పాడైపోతుందని జయంతి రామయ్య పంతులు ఒక ఉద్యమం మొదలుపెట్టారు. 
రామయ్య పంతులు మొదలుపెట్టిన ఉద్యమం తీవ్రంగానే నడిచింది. ఆయనకి వున్న 
అధికార స్థానం బహుశా ఉపకరించడం వల్ల కావచ్చు, ఈ ఉద్యమానికి పెద్ద పెద్ద 
జమీందార్ల సహకారం ఆయనకి లభించింది. గ్రామ్యభాషలో వున్న గ్రీకు మిత్తులు, 
విధిలేక వైద్యుడు లాంటి చవకబారు పుస్తకాల్ని పిల్లలకి పాఠ్య గ్రంధాలు చెయ్యడాన్ని 
నిరసిస్తూ తెలుగు దేశంలో చాలా వూళ్లలో సభలు, పెద్ద ఎత్తులో సంతకాల సేకరణలు 
జరిగాయి. ఈ సభలలో పెద్ద పెద్ద పండితులు - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, కాశీ 
కృష్ణాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, వీరేశలింగం, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, 
మొదలైనవాళ్లు పాట్గన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మద్రాసు విశ్వవిద్యాలయ 
సిండికేట్‌ ఒక సంఘాన్ని (78104 Composition Committee) నియమించింది. 
ఈ సంఘం చాలాసార్లు సమావేశమై 20 సెప్టెంబర్‌ 1912న వ్యావహారిక భాష 
వాడుకకు అనుకూలంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తరవాత ఒక నెల 
రోజులకు ఆధునిక భాష అంటే ఏమిటో ఒక వివరణ కూడా ప్రకటించారు. 
ఈ రెండు సవరణలు జరిగిన మూడు నెలల లోపే మరొక సవరణ తెచ్చిపెట్టారు. 
ఇదంతా తీవ్రమైన గందరగోళానికి దారితీసింది". 

ఇదే సమయంలో, అప్పటిదాకా ఉన్న ఎఫ్‌.ఎ. (A) పరీక్షకు బదులు 
రెండేళ్ళ పరిమితితో ఇంటర్మీడియట్‌ చదువులు ప్రవేశ పెట్టబడ్డాయి. ఇంటర్‌ పరీక్షలలో 


తెలుగుభాష కథ 41 


వ్యాసరచనకు అనుసరించవలసిన శైలి గురించి కూడా ఒక కమిటీ ఏర్పాటయింది. 
దీనికి ఇంటర్మీడియట్‌ కాంపోజిషన్‌ కమిటీ అని పేరు. ఈ కమిటీవారు 1911- 
1914 మధ్య కాలంలో ఏడు సార్లు సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చలు 
జరుగుతున్న కాలంలో వ్యావహారిక భాష అమలుకి వ్యతిరేకంగా నిరసనలు మరింత 
తీవ్రమయ్యాయి. 1914వ సంవత్సరం జూన్‌-జూలై నెలల్లో గ్రాంథికవాదులు 
(పండితులు) 24 ఊళ్ళలో సభలు జరిపో, దాదాపు పదివేల సంతకాలతో ఈ 
పుస్తకాలకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఒక మహజరు సమర్పించారు. దాంతో ప్రభుత్వం 
దిగివచ్చి, తెలుగులో విద్యార్థులు, మోడర్న్‌ తెలుగు, క్లాసికల్‌ తెలుగు, ఈ రెండింటిలో 
ఏ భాషలోనైనా రాయవచ్చుననే వెసులుబాటుని 11 ఆగస్టు 1914 నాడు 
ఉపసంహరించుకుంది. దీన్ని గ్రాంథికవాదులు పెద్ద విజయంగా సంబరపడ్డారు. 

ఇక మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్‌ ఏర్పరిచిన కమిటీ లాక్షణిక భాషే 
వాడాలనే నిర్ణయం చేసిన తరవాత జరిగిన మార్పులు చూద్దాం. హైస్కూలు విద్య 
వరకు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే చెప్పాలనే నియమం వుండేది. చరిత్ర, భౌతికశాస్త్రం, 
రసాయనిక శాస్త్రం, గణితం ఇవన్నీ తెలుగులో చెప్పవలసిన అవసరాన్నిబట్టి పాఠ్య 
(గ్రంథాలు తయారయేవి. ఆయా శాస్త్రాలలో సామర్ధ్యం వున్న పెద్ద ప్రొఫెసర్లకి మంచి 
తెలుగు రాదు. మంచి తెలుగు వచ్చిన వాళ్లకి ఆయా శాస్త్రాలలో చెప్పుకోదగ్గ సామర్ధ్యం 
లేదు. అందుచేత కేవలం సిలబస్‌ మాత్రమే ఆధారంగా హైస్కూలు పిల్లలకి 
పాఠ్యగ్రంథాలు తయారయ్యాయి. దాంతోపాటు ఆ భాష లాక్షణిక భాష అవాలనే 
నియమం వుండబట్టి అవి ఇంకా గందరగోళంగా వుండేవి. ఆ పుస్తకాలనీ ఎవరూ 
జాగ్రత్తగా పరిశీలించి ఆ పుస్తకాలలో వుండే భాష, విషయం ఏ స్థాయిలో వున్నాయో 
సరిగా చర్చించలేదు. కానీ 1౧61౧ 006౪౧ అనే మాటకి హిందూ మహాసముద్రము, 
Mediterranean sea అనే దానికి మధ్యధరా సముద్రము, Bay of Bengal అనే 
దానికి బంగాళాఖాతము లాంటి కొత్త మాటలు పిల్లల మనసుల్లోకి ప్రవేశించాయి. 
ఈ విషయాలలో పరీక్షలు దిద్దేవాళ్లకి కూడా లాక్షణిక భాషలో చెప్పుకోదగ్గ (ప్రావీణ్యం 
లేకపోవబట్టి వాళ్లకి అలవాటయిన ఆధునిక భాషనే కృతకంగా మార్చి అదే లాక్షణిక 
భాష అనే అభిప్రాయంతో పేపర్లు దిద్దేవారు. 

ఇంటర్మీడియట్‌ పాఠ్యగ్రంథాలలో ఏ రకమైన తెలుగు శైలి వాడాలో 
నిర్ణయించడానికి మద్రాసు యూనివర్శిటీ సిండికేట్‌ ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు 


42 


చూస్తే అందులోని సభ్యులకు భాషని గురించి ఎటువంటి ఆభిప్రాయాలు వుండేవో 
మనకి తెలుస్తుంది. ఆ చర్చలన్నీ ఇంగ్లీషులో జరిగాయని, వాళ్ల వాదనలన్నీ ఇంగ్లీషులోనే 
రాశారని గమనిస్తే ఇంకా కొన్ని చమత్మారాలు బోధపడతాయి. ఇంగ్లీషు భాషలో 
తెలుగుని గురించి రాయడంలో కొన్ని పరిమితులున్నాయి. ఆ పరిమితుల వల్ల ఇటు 
జయంతి రామయ్య పంతులు దగ్గర మొదలుపెట్టి అటు గురజాడ అప్పారావు వరకు 
ఇంగ్లీషులో తమ ఊహలు చెప్పడంలో బోలెడు ఇబ్బందులు పడ్డారు. పైగా వాళ్లు 
మాటమాటకి యూరోపియన్‌ భాషల్లో ఏం జరిగిందో ఉదాహరణలు ఇవ్వడం మరీ 
విచిత్రంగా కనిపిస్తుంది. ఈ ఇబ్బంది అంతా ఎందుకు కలిగిందంటే, ఈ వాదనలకి 
నిజమైన శ్రోతలు ఇంగ్లీషు మాత్రమే వచ్చిన మద్రాసు యూనివర్శిటీ సిండికేటువారు 
ఈ వాదనలలో పట్టుదలగా పాల్గొన్న వాళ్ళు ముగ్గురు: 1. గిడుగు రామమూర్తి 
2. గురజాడ అప్పారావు, 3. జయంతి రామయ్య. ఈ ముగ్గుర్ని గురించి మనం 
కొంచెం వివరంగా తెలుసుకుందాం. 


గిడుగు వెంకట రామమూర్తి 


గిడుగు వెంకట రామమూర్తి 1868 ఆగస్టు 29న పుట్టారు. ఆయన పుట్టింది 
డ్రీకాకుళం ప్రాంతంలో పర్వతాలపేట అనే గ్రామంలో. ఆయన చిన్నప్పటినుంచి 
ఏకసంథా గ్రాహి. సంస్కృతంలో శబ్బమంజరి అంతా ఎనిమిది సంవత్సరాలకే 
నేర్చుకున్నారు. బాలరామాయణంలో శ్లోకాలు, భారత, భాగవతాల్లో పద్యాలు ఆయనకు 
కంఠస్థంగా వచ్చేవి. ఆయన 1875లో విజయనగరంలోని మహారాజావారి కళాశాలలో 
చేరారు. అప్పుడు ఆ కాలేజి ప్రిన్సిపాలు చంద్రశేఖరశాగ్తి మంచి సంస్కృత పండితుడు. 
ఆ కళాశాలలోనే, ఆ ్రిన్సిపాలుగారి ఇంట్లోనే గిడుగు రామమూర్తికి గురజాడ 
అప్పారావుతో పరిచయం అయింది. ఇద్దరూ మంచి స్నేహితులయారు. 1879లో 
గిడుగు రామమూర్తి మెట్రిక్‌ పాసయిన తరువాత చదువు మానేయవలసి వచ్చింది. 
ఆయనకి మస్యప్రదేశంలో మలేరియా తీవ్రంగా వ్యాపించే ప్రాంతంలో వర్వకిమిడి 
రాజావారి పాఠశాలలో నెలకి 80 రూపాయిలకి ఉద్యోగం దొరికింది. అదే సమయంలో 
విజయనగరానికి దగ్గరలో కోనాడ అనే వూళ్ళో నెలకి 25 రూపాయలకి స్మూలు 
మాస్టారి ఉద్యోగం వుంది. కాని ఆ అయిదు రూపాయిలు ఆ రోజుల్లో ఎక్కువ డబ్బే. 
అంచేత గిడుగురామమూర్తి పర్లాకిమిడి వెళ్లి అక్కడే వుద్యోగంలో చేరారు. దాదాపు 


తెలుగుభాష కథ 43 


56 సంవత్సరాలు అక్కడే వుండిపోయారు. ఆ కాలంలో రామమూర్తికి పర్లాకిమిడి 
ప్రాంతంలో వుండే కొండజాతి సవరలతో పరిచయం యేర్చడింది. అమాయకంగా 
ఆధునిక పద్ధతులేమీ తెలియని ఆ జాతి సంస్కృతి మీద ఆయనకి ఆసక్తి పుట్టింది. 
మూడేళ్లల్లో వాళ్ల భాష బాగా నేర్చుకున్నారు. ఆ తరవాత అక్కడికి దగ్గరలోనే వున్న 
ముఖలింగం క్షేత్రానికి వెళ్లారు. ఆ ముఖలింగం ఆలయంలోని శాసనాలని రాసుకుని 
కళింగదేశచరిత్ర రాయాలనే ప్రయత్నంలో పడ్డారు. ఆ శాసనాలు ఆయన గడగడా 
చదువుతూ వుంటే అక్కడి వాళ్లందరూ 'ముక్కు మీద వేలు వేసుకున్నారట. ఆ శాసనాలని 
దేవతలే రాశారని ఆ భాష మానవులకి అర్థం కాదని స్థానికుల నమ్మకంో. రామమూర్తి 
గంజాం జిల్లాలో వున్న సవరల విద్యాభివృద్ధి మీద దృష్టి పెట్టి వాళ్ల భాషతో పాటు, 
సంస్కృతినీ నేర్చుకున్నారు. వాళ్లతో పాటు కొండల్లో తిరిగి వాళ్ల పాటలు, కథలు, 
ఆచార వ్యవహారాలు తెలుగు లిపిలో రాసి పెట్టుకోవడం మొదలు పెట్టారు. అలా 
కొండల్లో తిరుగుతుండగా ఆయనకి మలేరియా జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో 
మలేరియాకి క్వినైన్‌ ఒక్కటే తెలిసిన మందు. క్వినైన్‌ 40 రోజులపాటు వేసుకునేసరికి 
ఆయనకి చెవులు వినిపించడం మానేశాయి. అప్పటినుంచి ఆయనకు వినికిడి పూర్తిగా 
పోయింది. అప్పుడే గిడుగు రామమూర్తికి జె. ఎ.యేట్స్‌తో పరిచయం అయింది. యేట్స్‌ 
స్మూళ్ల ఇన్స్‌పెక్టర్‌గారావడానికి, ప్రాంతీయ భాషల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలనే 
కర్ణన్‌చేసిననిర్ణయానికి ప్రత్యక్షంగా సంబంధం వుందో లేదో తెలియదు కాని యేట్స్‌ 
తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. నేర్చుకునే భాషకి మాట్లాడే భాషకి 
మధ్య అంత తేడా వుండడాన్ని చూసి ఆశ్చర్యపోయిన యేట్స్‌ ఆ విషయం 
పి.టి. శ్రీనివాస ఆయ్యంగార్‌తో చెప్పారు. అయ్యంగార్‌కి తెలుగు భాష నేర్చడం గురించి 
కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ తను తమిళుడు కాబట్టి గురజాడ 
అప్పారావుతోను, గిడుగు రామమూర్తితోను మాట్లాడమని అయ్యంగార్‌ యేట్స్‌కి సలహా 
యిచ్చారు. అప్పటికి గిడుగు రామమూర్తికి తెలుగు సాహిత్యం గురించి తెలియదు”. 

ఈ కాలంలోనే గిడుగు రామమూర్తి తెలుగు సాహిత్యాన్ని మామూలు పండితులకి 
కూడా సాధ్యం కానంత సూక్ష్మదృష్టితో అధ్యయనం చేశారు. ఆయన జ్ఞాపకశక్తి చాలా 
గొప్పది. ఎక్కడెక్కడ ఏ మూల ఏ కవి వాడిన పదస్వరూపాలనయినా క్షణమాత్రంలో 
గుర్తుకు తెచ్చుకుని ఉదాహరణగా చూపించగల సామర్థ్యం ఆయనకి ఉండేది. చాలా 
జాగ్రత్తగా ఆయన చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం వున్న భాషకి; పూర్వపు తెలుగు 


44 


కవులు వాడుతూ వచ్చిన భాషకి; వీరేశలింగం, కొక్కొండ వెంకట రత్నం పంతులు 
మొదలైన వాళ్లు లాక్షణికం అనుకున్న భాషకి, తేడాలున్నాయని గమనించారు. 
పూర్వకవులు వాడిన భాష కాలక్రమాన మారుతూ వచ్చిందని, చిన్నయ సూరి వ్యాకరణం 
ప్రకారం సాధించదగిన భాష ఇంకొక కొత్తరకమయిన భాష అని, కొక్కొండ 
వెంకటరత్నం, వీరేశలింగం వాడినది ఇంకొక రకమైనదని గమనించారు. వీటన్నిటికీ 
కలిపి ఒక పేరు పెట్టకుండా కావ్యాల్లో వాడిన భాష నిజమైన గ్రాంథికమని చిన్నయ 
సూరి వ్యాకరణం ప్రకారం రాసేది దక్షిణాది తెలుగు అని (దీని గురించి కొంతసేపట్లో 
వివరిస్తాం) కొక్కొండ వెంకటరత్నం, వీరేశలింగం వాడే భాష కృతక గ్రాంథికమని 
నిర్దేశించారు. ఆయన దృష్టిలో ఏ కాలం లోనూ ఎవరూ కూడా తమ కాలంలో 
వాడుకలో వున్న భాషని వ్యతిరేకించి దాని ప్రభావం తమ మీద పడకుండా రాయడం 
అసాధ్యం. అంచేత లాక్షణిక భాష రాస్తున్నాం అనుకునే వాళ్లందరూ చిన్నయ సూరి 
వ్యాకరణాన్ని అనుకరించలేదనీ, వ్యవహారంలో వున్న మాటలకే కృతక రూపాలు 
కల్పించి అదే లాక్షణికం అనే భ్రమలో రాన్తున్నారనీ ఆయన వందల కొద్దీ 
వుదాహరణలతో చూపించారు. చిన్నయ సూరి వ్యాకరణానికి లొంగని, చిన్నయసూరి 
గమనించని, పూర్వ కవి ప్రయోగాలు ఉన్నాయని ఆయన సోదాహరణంగా 
చూపించారు. అంచేత ఆయన వాదం ప్రకారం లాక్షణిక భాష ఎవరూ రాయలేరు. 
ఆఖరికి చిన్నయ సూరి కూడా రాయలేడు. 

ఆ రోజుల్లో మద్రాసులో వున్న తెలుగు పండితుల్లో ఉత్తరాదివాళ్లు, 
దక్షిణాదివాళ్లు అనే తేడాలు ఉండేవి. చిన్నయ సూరి, వేదం వెంకటరాయశాస్రి 
దక్షిణాదివాళ్లు. వీళ్ల తెలుగుకి అరవ తెలుగు అని గిడుగు రామమూర్తి పేరు పెట్టారు”. 
ఆ తెలుగునే చిన్నయ సూరి తన వ్యాకరణంలో ఉద్దేశించి దానికే వ్యాకరణం రాశాడని 
ఆయన వాదన. అంచేత ఆయన దృష్టిలో ఆ తెలుగు గ్రాంథికం కాదు. 

డానియల్‌ జోన్స్‌ (Daniel ౮౦౧౭౩) ఓట్టో యెస్పర్సన్‌ (౮6౧5 Otto Harry 
౮6౩౧6౧౩6౦౧), ఫిలిప్‌ హోర్టోగ్‌ (౧౧|||౧ 12403) రాసిన పుస్తకాలు, వాళ్ల ఆలోచన 
విధానం దానితో పాటు భారతీయ భాషల్ని ఆర్య భాషలు, ద్రావిడ భాషలు అంటూ 
విడదీస్తూ రాబర్ట్‌ కాల్ట్వెల్‌ చేసిన నిద్ధాంతాన్ని గిడుగు రామమూర్తి పూర్తిగా 
ఒప్పేసుకున్నారు. దానితోపాటు లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకి నేతృత్వం వహించి 
భారతీయ సాహిత్యాల గురించి చాలా అభిప్రాయాలను చెప్పిన జార్డ్‌ గ్రియర్సన్‌ 


తెలుగుభాష కథ 45 


ఆభిప్రాయాలు కూడా పూర్తిగా ఆయన అంగీకరించారు. అయితే, ముఖ్యంగా 
వ్యాకరణం అనే భావానికి అర్ధం మారుతోందని ఆధునికుల దృష్టిలో వ్యాకరణం 
భాషని శాసించేది కాదని భాషని అనుసరించేదని గిడుగు రామమూర్తి పాశ్చాత్య 
ప్రభావం వల్లే గ్రహించారు”. 

విక్టోరియన్‌ నైతిక దృష్టి ప్రభావం వల్ల అశ్లీలమనే కొత్త భావం ప్రవేశించి 
తెలుగు సాహిత్యంలో చాలాభాగం ఆ కాలంలో ఇంగ్లీషు విద్యావంతులకు అశ్లీలంగా 
కనిపించింది. ఈ వాదానికి బలం చేకూర్చినవారు ఇద్దరు: కందుకూరి వీరేశలింగం, 
కట్టమంచి రామలింగారెడ్డి. ఆ దృక్పథాన్ని గిడుగు రామమూర్తి నిరభ్యంతరంగా 
అంగీకరించారు. ఆయన దృష్టిలో ముద్దుపళని బజారు వేశ్య. కేవలం రాజుల మెప్పు 
కోసం మాత్రమే ప్రీల అంగాంగవర్ణనలు చేస్తూ తెలుగు కవులు చవకబారు వర్ణనలు 
చేశారు. అందుచేత విద్యార్థులచే చదివించే పాత తెలుగు పుస్తకాలని జాగ్రత్తగా 
పరిశీలించి అశ్లీల భాగాలని పరిహరించాలని రామమూర్తి గట్టిగా వాదించారు. వీటివల్ల 
ఈయన మీద వలసవాద భావాల ప్రభావం ఎంత బలంగా వుందో గమనించవచ్చు. 

దాదాపు ఈ కాలంలోనే రాసిన ఆంధ్ర వండిత భిషక్తుల భాషా భేషజంలో 
గిడుగు రామమూర్తి గ్రాంథిక భాష ఎవరూ రాయలేరని, చిన్నయ సూరి వ్యాకరణం 
ప్రకారం చిన్నయ సూరి కూడా రాయలేదనే ప్రతిపాదనకి ఎక్కువ వివరంగా 
ఉదాహరణలు ఇచ్చారు. ఆయనే తరువాత సంకలనం చేసిన గద్యచింతామణిలో 
పూర్వం వచనం రాసిన వాళ్లనించి కొల్లలుగా ఉదాహరణలు ఇస్తూ అదంతా 
వ్యావహారికమేనని వాదిస్తూ, వ్యావహారికం పూర్వకాలం నుంచి తెలుగులో చాలామంది 
రాశారని చూపించారు. ఇది దాదాపుగా గిడుగు రామమూర్తి వాదన యొక్కసారాంశం. 
ఇదికాక పండితులంటే అభివృద్ధి నిరోధకులని, కొత్త ఆలోచనలకు అడ్జొచ్చేవారని, 
ప్రపంచంలో వున్న జ్ఞానం యేదీ తెలుగులోకి రాకుండా వాళ్ల పట్టుదల వల్లే 
ఆగిపోతోందని గిడుగు రామమూర్తికి తీవ్రమైన అభ్యంతరం వుంది. 

గురజాడ అప్పారావు1915లో పోయారు. ఆయన మరణం వ్యావహారిక 
వాదులకి పెద్ద దెబ్బ అయింది. గిడుగు రామమూర్తి దాదాపుగా ఒంటరి అయిపోయారు. 
ఆ పరిస్థితుల్లో కూడా ఆయన దాదాపు 25 ఏళ్ళపాటు ప్రభుత్వాన్ని యూనివర్శిటీ 
సిండికేటు వాళ్ళ సభల్ని వదిలిపెట్టి ఊరూరా తిరిగి వీలున్నంతమంది పండితుల్ని 


46 


వ్యక్తిగతంగా కలుసుకుని వాళ్ళతో వాదించి వ్యావహారిక భాష గురించి తన 
అభిప్రాయాలని వాళ్ళు ఒప్పుకునేట్లు చేసి, అలా ఒప్పుకున్నట్లు కాగితం మీద రాయించి 
పుచ్చుకున్నారు”. తన వాదనలు ఒప్పుకోని పండితులనుంచి తాము ఒప్పుకోవడం 
లేదన్న సంగతిని కూడా కాగితం మీద రాయించి తీసుకున్నారు. ఈ రకంగా ఆయన 
పండితులని ఒకరొకరుగా ఎదుర్మున్నారు. ఈ పని పట్టుదలగా చేయడం వల్ల ఆయన 
వాదాన్ని పండితులు కూడా లోపల ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పైకి కాదనగల 
పరిస్థితి లేకుండా పోయింది. అంతకన్నా ముఖ్యంగా ఆయన సభల్లో గట్టిగొంతుకతో 
పుంఖానుపుంఖాలుగా ఉదాహరణలిస్తూ (గ్రాంథికవాదాన్ని చితక కొడుతూ 
వ్యావహారికాన్ని సమర్థించడం వల్ల ఆయనకి పండితలోకంలో అసామాన్యమైన పేరు 
వచ్చింది. ఆయన సూర్యరాయాంధ్ర నిఘంటువుని విమర్శిస్తూ అందులో లోపాల్ని 
పరమ సమర్థంగా చూపించేవారు. అంచేత (గ్రాంథికం అనే మాటకి క్రమక్రమంగా 
బలం తగ్గి ఈయన ప్రతిపాదించిన వ్యావహారికం అనే మాట నిత్యవ్యవహారం లోకి 
వచ్చింది. తెలుగుభాషకి గ్రాంథికత్వం చిన్నయ సూరి వల్లే వచ్చిందని, రామమూర్తి 
వంతులు వ్యతిరేకిస్తున్న కృతక గ్రాంథికానికి చిన్నయ సూరే కారకుడని ఒక 
సామాన్యాభిప్రాయం తెలుగులో కొత్తగా రాసేవారందరిలోను ఏర్పడింది. భాషని పాడు 
చేసింది చిన్నయ సూరే అని, దానికి లేనిపోని సంకెళ్లు తగిలించి ఎవరూ రాయలేనంత 
క్లిష్టంగా ఎవరికీ అర్థం కానంత కష్టంగా చిన్నయ సూరే తెలుగుని తయారు చేశారని, 
ఒక అనాలోచితమైన అభిప్రాయం కొత్త రచయితల్లో బలపడింది". ఈ ప్రవాహంలో 
చిన్నయ సూరి చేసిన పనిని సమర్థంగా బోధపరుచుకునే వాళ్ళు ఎవరూ లేకపోయారు. 
అంతకన్నా ముఖ్యంగా చిన్నయ సూరి రాసింది అందమైన భాష అని ఒక్క గురజాడ 
తప్ప ఎవరూ గుర్తించలేదు". ఈ కారణాలవల్ల క్రమంగా లాక్షణికము, గ్రామ్యము 
అనే మాటలు పోయి గ్రాంథికము, వ్యావహారికము అనే మాటలే ప్రచారంలోకి 


వచ్చాయి. 


తెలుగుభాష కథ 47 


గురజాడ అప్పారావు 


(గురజాడ అప్పారావు జీవితచరిత్ర దాదాపుగా తెలిసినదే కనుక ఆ వివరాలలోకి 
మేము వెళ్ళటం లేదు.-ర.) 

జయంతి రామయ్య పంతులు రాసిన రిపోర్టుని (A Defense of Literary 
Telugu) కాదంటూ గురజాడ అప్పారావు గ్రాంథికవాదుల వాదాలు ఎలా తప్పో 
చూపిస్తూ, నన్నయ కాలం నుంచి కూడా కావ్యేతరమైన భాషలో “చున్న బదులు 
“స్తున్న ఎలా వాడుకలో వుందో చాలా వివరంగా ఉదాహరణలు ఇస్తూ, ఒక 152 
పేజీల వ్యాసం (Minute of Dissent) రాశారు. రామయ్య పంతులు తన రిపోర్టులో 
ఆర్మాయిక్‌ (arChai0), కరెంట్‌ (0౪6౧9 అనే విభజన చూపించలేదని; చాలా 
మాటలు పాతబడి పోయినవి, కేవలం అలంకార సౌందర్యం కోసం వాడినవి, నిత్య 
వ్యవహారంలో అవసరం లేదని; కావ్యేతర వ్యవహారంలో వున్న భాష వర్ణక్రమాన్ని 
సోదాహరణంగా గురజాడ వివరించారు. పైగా కృష్ణా గోదావరి జిల్లాల్లో పై తరగతి 
విద్యావంతులు మాట్లాడే భాష ఆధునిక వ్యావహారిక భాష అవాలని వాదించారు. 
చిన్నయ సూరి నీతిచంద్రికలో నిజంగా అందమైన వచనం రాయగా కందుకూరి 
వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం దాన్ని అనుకరించబోయి భయంకరమైన, గొడ్డు 
గ్రాంధికభాష రాశారనోో ఇలాంటి వచనమే స్కూలు పిల్లలకి తెలుగు వచనం పేరుతో 
బోధిస్తున్నారని, చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం చేసే సంధులు తెలుగులో 
పండితులు కూడా నిత్యం వాడడంలేదని, ఏనుగుల వీరాస్వామయ్య కాళీయాత్రాచరిత్ర, 
ఎర్రమల్లి మల్లికార్డునుడి చార్‌ దర్వీషు కథలు ఈ గ్రాంథికవాదుల దృష్టికి రాలేదని 
గురజాడ చూపించారు. 

చిన్నయ సూరి రాసిన వచనం గ్రాంథికమైనా అందమైనదని గుర్తించినందుకు 
గురజాడ అప్పారావుని మెచ్చుకోవలసి వుంది. 

తెలుగులో కళ్ళ ద్రుతప్రకృతికము అనే తేజః బాల* కాలంగా పోయిందని 
చిన్నయ సూరి ఆ విభాగాన్ని బతికుంచడానికి ప్రయత్నం చేసినా గ్రాంథికవాదులు 
కూడా ఆ తేడాని పాటించలేక పోతున్నారని ఉదాహరణలతో సహా నిరూపించారు 
గురజాడ. తెలుగులో ట్రిటిష్‌వాళ్లు రాక పూర్వం అందరికీ పాఠం చెప్పే బడులు 
లేవు, సర్వత్రా నేర్చబడుతున్నది గ్రాంథిక భాష కాదు. గ్రాంథిక భాష అనేది పూర్వం 


48 


లేదు. అసలు పూర్వం ఎప్పుడూ గ్రాంథిక భాష అనేది పాఠంగా చెప్పబడలేదు. ఈ 
గ్రాంథిక భాష బ్రిటిష్‌వాళ్లు తమ విద్యాశాఖ ద్వారా, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ద్వారా, టెక్స్‌ 
బుక్‌ కమిటీల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు అని వాదించారు గురజాడ. ఆయన 
రానీన మినిట్‌ ఆఫ్‌ డిసెంట్‌ వ్యాసం పరిశీలనగా చూస్తే ఆయన వాదన ఎంత 
సహేతుకమైనదో, గ్రాంథికమే ఎందుకు కృతకమైనదో, కావ్యాల్లో లేని భాష ఎంత 
విసృతంగా వ్యవహారంలో వుందో తెలుస్తుంది. 

ఇంత (శ్రమ పడిన తరువాత కూడా గురజాడ ఆధునిక రచనా భాషకి కొన్ని 
కట్టుబాట్లు అవసరమని, నిజానికి ఇప్పుడు కావలిసింది ఒక “కొత్త గ్రాంథికం' అని 
స్పష్టంగా చెప్పలేదు. అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష మీద దాని ప్రభావాన్ని 
ఆయన గుర్తించారు. పూర్వకాలంలో వున్న రకరకాల వ్యావహారికాలకు ఆయన 
బలమైన ఉదాహరణలు చూపించినా అచ్చు యంత్రం వచ్చిన తరవాత భాష ఆధునిక, 
వైజ్ఞానిక వ్యవహారాలకి వాడబడుతుందని, అచ్చు పుస్తకాల్లో వాడే భాష వ్యహారంలో 
వుండే తెలుగుకి దగ్గరలో వుండేదే కాని ఇది అక్షరాలా ఎవరూ మాట్లాడే తెలుగు 
కాదని గురజాడ గుర్తించలేదు. అందుచేత ఆయన వ్యాసం అంతా గిడుగు రామమూర్తి 
పంతులు పద్ధతిలో గ్రాంథిక భాషని కాదనడానికే ఉపయోగపడింది కాని ఆధునిక 
తెలుగు ఎలా వుండాలో నిర్ణయించడానికి ఉపయోగపడలేదు. 

చివరి మాటగా చెప్పాలంటే ఈ వివాదాల వల్ల గ్రాంథిక భాష ఎందుకు 
పనికిరాదో చెప్పడానికి బలం యేర్చడింది కాని ఆధునిక తెలుగు ఏ రూపంలో 
వుండాలో చెప్పడానికి తోడ్చడలేదు. 


తెలుగుభాష కథ 49 


జయంతి రామయ్య పంతులు 


జయంతి రామయ్య పంతులు 1860 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా 
ముక్తేశ్వరంలో పుట్టారు. పుట్టిన ఇరవయ్యొకటో రోజున దత్తతకు వెళ్లారు. ఆయన 
అక్షరాభాస్యం వీధి బళ్లే సాంప్రదాయిక పద్ధతిలో జరిగింది. అప్పుడు రాయడానికి 
పలకలు బలపాలు వుండేవి కావు. నేలమీద ఇసకలో గుంట ఓనమాలు దిద్దడం 
ఆయన నేర్చుకున్నారు. తరవాత కంఠోపాఠంగా బాలరామాయణం, అమరకోశం 
చెప్పించుకున్నారు. 1870లో ఆయన చదివే స్కూలు గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ (Grant 
in 26) పాఠశాలగా మారింది. 1874లో రామయ్య పంతులుకి ఆయన అన్నయ్య 
ద్వారా ఇంగ్లీషు విద్యలో ప్రవేశం కలిగింది. ఆ ఇంగ్లీషు త్వరగా నేర్చుకుని హైస్కూలు 
చదువు పూర్తి చేసి 16//లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష తరవాత ఎఫ్‌.ఎ. కూడా మొదటి 
తరగతిలో ప్యాసయ్యారు. స్కూల్లో ఉపాధ్యాయుడిగా వుద్యోగం చేద్దామనుకున్నారు 
కాని అప్పటి కాలేజి ప్రిన్సిపల్‌ మెట్మాఫ్‌ (M162౭) సలహా మీద బి.ఎ.లో చేరి 
లాజిక్‌, ఫిలాసఫీ, ఎథిక్స్‌, మెటాఫిజిక్స్‌ చదివారు. రామయ్య పంతులు మొదట్లో 
పిఠాపురం లోని మహారాజావారి హైస్కూల్లో హెడ్మాస్టరుగా పనిచేసి 1886లో ఆ 
ఉద్యోగం వదిలేసి ఆపైన న్యాయశాస్త్రం చదివి బి.ఎల్‌. డిగ్రీ తెచ్చుకున్నారు.ఆ తరవాత 
రెవెన్యూశాఖలో వుద్యోగంలో చేరి క్రమక్రమంగా డెప్యూటీ కలెక్టరు అయారు. ఆ 
రోజుల్లో డెప్యూటీ కలెక్టరు వుద్యోగం చాలా పెద్ద ఉద్యోగం. రెవెన్యూ శాఖలో 
భారతీయులు పొందగలిగిన అతి పెద్ద ఉద్యోగం అదే. ఆ పైస్థానంలో వుండే కలెక్టరు 
ఎప్పుడూ తెల్లవాడే వుండేవాడు. ఇంగ్లీషు చదువుకుని రెవెన్యూ శాఖలో వుద్యోగం 
చేస్తూ ఆఫీసు ఫైళ్లలో తలమునకలుగా వుండే రామయ్య పంతులు ఎప్పుడు 
నేర్చుకున్నారో, ఎవరి దగ్గర నేర్చుకున్నారో సమాచారం లేదు గాని ఆయనకి తెలుగు 
కావ్యాల మీద, సంస్కృత భాష మీద ఒక పెద్ద పండితుడికి ఉండదగినంత సామర్థ్యం 
వచ్చింది. ఆయన లాక్షణిక భాషావాదాన్ని సమర్థిస్తూ రాసిన పెద్ద వ్యాసం (A Defense 
of Literary Telugu) చదివితే ఈ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో పాటు 
ఆంధ్ర సాహిత్య పరిషత్తు నిర్మాణం లోను, గ్రాంథికవాదుల్ని కూడగట్టుకుని వారి 
వాదానికి జమిందారుల ప్రాపకం సంపాదించడం లోను, సూర్యరాయాంధ్ర నిఘంటువు 
సంపాద కత్వం తన చేతులోకి తీసుకోవడం లోను ఆయన రాజకీయంగా కూడా 
చాలా బలమయిన మనిషి అని తెలుస్తుంది. 
50 


దాదాపుగా తన చివరి రోజుల్లో (1984లో) రామయ్యపంతులు ఇచ్చిన 
ఉపన్యాసాలని, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగులో ఆధునికాంధ్ర వాజ్ఞుయ వికానవైఖరి 
పేరుతో 1937లో అచ్చు వేసింది.ఆ పుస్తకం చదివితే ఆయనకి ఆధునిక తెలుగు 
సాహిత్యం గురించి, తెలుగు భాష గురించి ఉన్న అభిప్రాయాలు 'ఎ డిఫెన్స్‌ ఆఫ్‌ 
లిటరరీ తెలుగు’ రోజులనుంచి చాలా మారాయని, ఎక్కువ ఉదారంగా తయారయ్యారని 
మనకి అనిపిస్తుంది. అంతే కాకుండా సాహిత్య విమర్శ గురించి ఆయన అభిప్రాయాలు 
కూడా స్పష్టంగా తెలుస్తాయి. ముఖ్యంగా ఆ ఉపన్యాసాలలో ఆయన చిన్నతనంలో 
తెలుగు చదువులు ఎలా వుండేవి, బళ్లలో ఏ పుస్తకాలని ఎలా చెప్పేవారు అనే వాటి 
గురించి చాలా వివరంగా సమాచారం ఇచ్చారు. 

ఆయన అభిప్రాయంలో వర్తమాన కాలంలోనే వచనగ్రంథాలు వచ్చాయి. 
అంతకుముందు ఉన్నవన్నీ పద్యగ్రంథాలే. తెలుగులో వచనయుగాన్ని మొదలు పెట్టిన 
వాడు చిన్నయ సూరి. రామయ్య పంతులు దృష్టిలో చిన్నయ సూరి వచనం గొప్ప 
వచనం. ఆ తరవాత ఆయన మెచ్చుకున్నవాళ్లలో ముఖ్యుడు వీరేశలింగం. రామయ్య 
పంతులుకి తంజావూరు, మధుర రాజ్యాలలో తెలుగు పుస్తకాలు చాలా వచ్చాయని 
తెలుసు. ఆ కాలంలో వచ్చిన యక్షగానాలు, వచనగ్రంథాలు ఆయన చదివారు, 
అయినా ఆ యక్షగానాలు ఆ కాలానికి ప్రేక్షకులకి ఆనందం కలిగించేవే కాని అవి 
మంచి రచనలు కావని ఆయన నమ్మకం. తరవాత వీరేశలింగం రచనలని, ఆయనను 
అనుసరించి చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన నవలల్ని కూడా ఆయన తన 
ప్రసంగాలలో కొంత ప్రశంసాపూర్వకంగానే ప్రస్తావించారు. ఆధునిక కాలంలో 
తెలుగులో నాటక నిర్మాణం సంస్కృత నాటకాలకి ఇంగ్లీషు నాటకాలకి అనువాదంగా 
వచ్చిందని రామయ్య పంతులు వివరించారు. 

అప్పటికి తెలుగులో వచ్చిన పుస్తకాలన్నిటినీ దాదాపుగా పూర్తిగా చర్చించిన 
ఈ వ్యాసంలో ఆయన గుర్తించినవి, మెచ్చుకున్నవి అన్నీ లాక్షణికభాషలో రాసినవే. 
దీనితో పాటు ఇంగ్లీషులో చదిది అ విషయాలు తెలుగులో చెప్పాలనే కోరికతో రాసిన 
శాస్త్రగ్రంథాలను గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగులో 
ఆధునిక శాస్త్ర విషయాలు చెప్పడానికి కావలసిన పరిభాషాపదాలు లేవు కాబట్టి 
కొత్తగా తయారుచేసుకోవలసిన అవసరం వుందని కూడా రామయ్య పంతులు 
గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో శాస్త్ర పరిభాషాపదాలన్నీ గ్రీకు నుంచి లాటిన్‌ నుంచి 


తెలుగుభాష కథ 51 


తెచ్చుకున్నట్టుగా మనం కూడా భారతీయ భాషలన్నిటికీ సమానంగా సంస్కృతం 
నుంచి పరిభాషా పదాలు తయారు చేసుకోవాలని, ఇవి అన్ని భారతీయ భాషలకి 
సమానంగానే పనికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నిఘంటువులు దగ్గరికి 
వచ్చేసరికి ఆయన శబ్దరత్నాకరాన్ని ప్రత్యేకంగా ప్రశంసించి, అయినా అది సమగ్రం 
కాదు కాబట్టి పిఠాపురం మహారాజావారి డబ్బుతో తయారవుతున్న సూర్యరాయాంధ్ర 
నిఘంటువు గురించి ప్రస్తావించారు”. 

కొమర్రాజు లక్ష్మణరావు మొదలుపెట్టిన ఆంధ్ర విజ్ఞానసర్వస్వం మూడు 
సంపుటాలు వచ్చాయని, ఇటువంటి పుస్తకాలు పూర్వం తెలుగులో లేవు కాబట్టి ఇంగ్లీషు 
నుంచి తెచ్చుకున్నప్పటికీ అవి మనకు అవసరమని రామయ్య పంతులు గుర్తించారు. 
చరిత్రకు సంబంధించినంత వరకు సంస్కృతంలోను, తెలుగులోను కూడా చాలా 
సమాచారం దొరుకుతుంది కాని అందులో అనేక అతిశయోక్తులు, కొంత సత్యము 
కలిసిపోయి ఉంటాయని ఆయన గమనించారు: న్యాయమూర్తియెన భర్య్భాధికారి వాది 
(ట్రతివాదులు తెలువు విషయములు బరిళీలించి సత్వమును గని పెట్టునట్లు - 
ఐతివోనికుడు కూడా సామగ్రిని మధ్యస్థభావముతో నివృక్షపాతముగ బరిళీలించి 
నత్యమును గని పెట్టవలయును గాని వేగిరపాటుతో నవనిద్ధాంతము చేయంగూడదు. 
అని రాసారాయన. 

రాజమండ్రిలో చిలుకూరి వీరభద్రరావు నాయకత్వంలో స్థాపించిన ఆంధ్రా 
హిస్టారికల్‌ సొసైటీని గురించి కూడా రామయ్య పంతులు ప్రశంసాపూర్వకంగా 
మాట్లాడారు. ఇంగ్లీషులో జాన్సన్‌ (౮౦౧౧50౧) రాసిన లైవ్స్‌ ఆఫ్‌ పొయట్స్‌ (౬/65 
of Poet5) లాంటివి తెలుగులో వస్తున్నందుకు సంతోషిస్తూ, ఆ విషయంలో గురజాడ 
శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం మొదలుపెట్టిన పనిని గురించి కూడా 
ప్రస్తావించారు. తెలుగులో స్వీయచరిత్రలు లేవన్న విషయం గుర్తించి వీరేశలింగం 
స్వీయచరిత్ర, ఇంకా ఇతర స్వీయచరిత్రలు, ముఖ్యంగా చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి జాతకచర్వ 
గురించి వివరంగా చర్చించారు. కావ్యవిమర్శలో కూడా మృదువైన పద్ధతిని 
అనుసరించాలి కాని ఒకరినొకరు తిట్టుకునే పద్ధతి కూడదని సూచించారురామయ్య 
పంతులు. ఆధునిక కాలంలో అప్పటికి ఉన్న సాహిత్య సమాచారమంతా సేకరించి 
వాటిగురించి చాలా వివరంగా చెప్పిన ఉపన్యాసాలు ఇవి. 

మొత్తం మీద ఈ ఉపన్యాసాలన్నీ చదివితే తెలుగు ఆధునికీకరించబడాలని, 
తెలుగులో లేని ప్రక్రియలు అవసరమయినంత వరకు తెచ్చుకోవాలని రామయ్య 


32 


పంతులు స్పష్టంగానే చెప్పారని బోధపడుతుంది. ఐతే, భావకవిత్వాన్ని గురించి ఆయనకి 
అంత మంచి అభిప్రాయం వున్నట్టు లేదు. రవీంద్రనాథ్‌ టాగోరుని అనుసరించి, 
ఇంగ్లాండులో షెల్లీ, కీట్స్‌ మొదలయిన కవుల ప్రభావాన్ని అంగీకరించి, తెలుగులో 
భావకవిత్వం వచ్చిందని చెప్తూ 'భావకవిత్యమందుం బెక్కుమందికి స్పురించుచున్న 
పెద్ద దోషము భావాభావము.” అని తేల్చారు రామయ్య పంతులు. అనంతపంతుల 
రామలింగస్వామి రాసిన శుక్షవక్షము ఆయనకి చాలా నచ్చింది. ఇక తెలుగు భాష 
పరిస్థితికి వచ్చేసరికి వ్యవహారంలో వున్న భాష ఒక ప్రాంతంవారిది ఇంకో 
ప్రాంతంవారికి అర్ధం కాదని, ఒక కాలంలో రాసిన భాష ఇంకొక కాలంవారికి 
అర్థం కాదని, విద్యావంతులైన బ్రాహ్మణులు మాట్లాడే భాష కూడా ప్రాంతంనుంచి 
ప్రాంతానికి మారుతుందని, ఇలాంటి భాషలో రచనలు చెయ్యకూడదని ఆయనకు 
గట్టి నమ్మకం. అందుచేత లాక్షణికమైన భాషే రచనల్లో వాడాలని ఆయన అభిప్రాయం. 
చదువుకోని పల్లెటూరివాళ్లకి కూడా తెలుగులో కవిత్రయంవారి మహాభారతం అర్థం 
అవుతుందని, కేవలం ప్రబంధాలే పండితులకు మాత్రమే అర్ధమయే పుస్తకాలని 
రామయ్య పంతులు వివరించారు: 
భారతము మొత్తముమీద ప్రొఢ(గ్రంథమేకదా! ఆ గ్రంథము వల్లెటూళ్లలోం 
బురాణముగాం జదువు నాచారము చిర కాలమునుండి యున్నది. ఒకరు 
వుస్తకము చదువుట యింకొకరర్థము చెప్పుట యాచారము. ఇంచుమించుగా 
గ్రామములో నున్న వాజుందరును వచ్చి యావురాణము విందురు. శ్రీలు 
ముఖ్యముగా వత్తురు. చదువువాని కంటె నర్థము చెప్పువాడు గట్టివాడుగా 
నుండవలయును గదా! వ్రాలుచేయనేరని వారు (శ్రుతపొండిత్యముచేతనో 
భారతమున కర్ణము చెప్పుట నే నెజుంగుదును. ప్రతివదార్థముతో నన్వయించు 
సామర్థ్యము లేకున్నను నభ్యులలో ననేకులకు వద్యము చదువంగనే దాని 
ముఖ్య భావము బోధవడును. 
అని రాసారు రామయ్య పంతులు. లాక్షణిక భాషలో రాసినా వీరేశలింగం పుస్తకాలు, 
అలాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన గయోపాఖ్యానం కొన్నివేల ప్రతులు అమ్ముడు 
పోవటం గుర్తించారు. లాక్షణిక భాష కూడా చిన్నయ సూరి రాసినట్టే కాకుండా 
అవసరమైన చోట విసంధి పాటిస్తూ రాయాలని ఆయన అభిప్రాయం: “ఏమార్పులు 
చేసినను నియమములకు లోబడి యుండవలెను గాని విచ్చలవిడిగా నుండరాదు.” 
ఈ నమ్మకమే గ్రాంథిక భాషావాదంగా పేరుపడ్డ ఉద్యమానికి ఊపిరి. 


తెలుగుభాష కథ 53 


ఇంతకీ, విశ్వవిద్యాలయాలల్లోను, పాఠశాలల్లోను దేశభాషలు ప్రవేశ పెట్టాలి, 
దేశభాషల్లో ఆధునిక విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు రాయించాలి అన్న లార్డ్‌ 
కర్ణన్‌ ఆలోచన తెలుగుదేశం దాకా వచ్చేసరికి లాక్షణిక, గ్రామ్య భాషావిభేదాలుగా 
పరిణమించింది. 

జయంతి రామయ్య పంతులు మొదలైన వారిని గ్రాంథిక భాషావాదులు అని 
గిడుగు రామమూర్తి పెట్టిన పేరు ఒప్పేసుకోకుండా వాళ్ల వాదన ఏమిటో నిశితంగా 
పరిశీలించినవారు ఇంతవరకూ ఎవరూ లేరు. ఈ భాషావాదాలని గురించి బూదరాజు 
రాధాకృష్ణ, అక్కిరాజు రమాపతిరావుల దగ్గరి నుంచి భాషా శాస్త్రజ్ఞుడు భద్రిరాజు 
కృష్ణమూర్తి వరకు గ్రాంథికము, వ్యావహారికము అన్న మాటలనే వాడుతూ వచ్చారు. 
నన్నయ కాలంలోనే నన్నయ తన భారతంలో రాసిన భాషకి, ఆ కాలంలో శాసనాల్లో 
వున్న భాషకి తేడా వుందని కృష్ణమూర్తి గమనించారు. కాని నన్నయది ప్రాచీన 
(archaic) భాష అని కృష్ణమూర్తి అన్నారు. అలా అనటం తప్పు. ఏ భాషలో అయినా 
కావ్యాలలో ఉపయోగించే భాష ఒకటి, లౌకిక వ్యవహారంలో ఉపయోగించే భాష 
ఒకటి, రెండు వేర్వేరు భాషలు ఉంటాయి. నన్నయది ఛందస్సు బలం వల్ల ఏర్పడిన 
కావ్యభాష. ఈ భాష ఛందస్సు బలం వల్లే, ఛందస్సు ఒప్పుకున్న చిన్న చిన్న మార్పులతో, 
దాదాపు 900 సంవత్సరాలపాటు కొనసాగిందని ఇంతకు ముందే చెప్పాం. అంచేత 
ఇది ఆర్మాయిక్‌ భాష కాదు, కావ్యభాష. వ్యవహారంలో వచనం రాయవలసిన అవసరం 
అచ్చుయంత్రం వచ్చిన తరవాత 19వ శతాబ్దం ఆరంభంలోనే కలిగింది. లౌకిక 
వ్యవహారంలో వున్న తెలుగు అనేక రూపాల్లో ఒక స్థిరమైన వర్ణక్రమం లేకుండా 
ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్లు రాసేవారు. ఇలాంటి తెలుగే మనకు పండితులు 
రాసిన వ్యాఖ్యానాల్లో కూడా కనిపిస్తుంది. పాటల్లో అయితే ఆ పాటలు పాదేవాళ్ల 
స్థాయిని బట్టి - అన్నమయ్య దగ్గరనుంచి దంపుళ్ల పాటలు పాడే ఆడవాళ్లవరకు - 
వాళ్ల వాళ్ల ఛందస్సులకి అనువైన పద్ధతిలో మాటలు వాడేవారని, వీటన్నిటికి కలిపి 
వ్యావహారికం అనే పేరు పెట్టడం వల్ల చాలా గందరగోళం ఏర్పడిందని, ఇది ఒక 
వ్యావహారికం కాదు, అనేక వ్యావహారికాలు అని గుర్తించాలి అని, మేము ఇంతకు 
ముందు చెప్పివున్నాం. 

గిడుగు రామమూర్తి మనం వాడవలసిన భాషకి వ్యావహారిక భాష అని పేరు 
పెట్టారని మనం ఇంతకు ముందు చూశాం. కానీ ఎవరు వ్యవహరించే భాష 


54 


వ్యావహారిక భాష అని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పలేక 'శిష్టవ్యావహారిక భాష 
అనే మాట అన్నారు. శిష్టులంటే ఎవరు? గోదావరి జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణులు. 
వాళ్ళు కూడా ఉచ్చరించే పద్ధతిలోనే తెలుగు రాయరు. అందుచేత శిష్ట వ్యావహారికం 
అనే మాటకి స్పష్టమైన నియమాలు చెప్పడం కష్టమై కూర్చుంది. వీళ్లల్లో గురజాడ 
అప్పారావు నిజంగా ఆలోచనాశీలి. ఆయన కూడా తాను రాసిన పుస్తకాలలో ఎక్కడా 
శిష్ట వ్యావహారికం అంటే ఏమిటో ప్రదర్శించి చూపించలేదు. ఆయన రాసిన కన్యాశు 
ల్మం వ్యావహారిక భాషలో రాసిన మొదటి సాహిత్య గౌరవం గల రచన అని అందరూ 
అనడం మొదలు పెట్టారు. కాని జాగ్రత్తగా చూస్తే కన్యాళుల్సంలో భాష రామమూర్తి 
పంతులు అడిగిన శిష్టవ్యావవోరికం కాదు. అందులో వున్న భాష పాత్రోచితంగా 
రాసిన భాష. ఏ పాత్ర ఏ కులానిదో, సమాజంలో ఏ స్థాయిదో గమనించి వాళ్ళు 
ఉచ్చరించే పద్ధతి జాగ్రత్తగా అనుసరించి రాసిన నాటకం కన్యాశుల్కం. ఒకే పాత్ర 
తాను ఎవరితో మాట్లాడుతున్నది అనే దాన్ని బట్టి ఉచ్చారణని మారుస్తుంది అని 
కూడా గమనించి ఆ ఉచ్చారణ అచ్చులో చూపించడానికి అవసరమైన అక్షరాలు 
లేకపోతే వాటిని సూచించడానికి ప్రత్యేకమైన మార్గాలు అనుసరించి రాసిన పుస్తకం 
కన్యాళుల్గం. కన్యాళశుల్హం తర్వాత అచ్చు వేసిన కొంతమంది ఈ విశేషాలని 
గమనించలేక ఆయా మాటల వర్ణక్రమాన్ని మార్చేశారు కూడా. 

ఇకపోతే అప్పారావు ఉపోద్దాతం, అంకితం మొదలైనవన్నీ ఇంగ్లీషులో రాశారు. 
నాటకం లోపల పాత్ర ప్రవేశాన్ని అంకాన్ని రంగాన్ని సూచించే భాష కేవలం 
(గ్రాంథికం, ఆయన రాసిన వ్యాసం (Minute of Dissent) ఇంగ్లీషులో రాశారు, తన 
సాంత డైరీలు ఇంగ్లీషులో రాశారు. చాలా వ్యక్తిగత విషయాలయిన తన ఆరోగ్య 
పరిస్థితిని గురించి డాక్టరుకి రాసిన సమాచార పత్రం కూడా ఇంగ్లీషులోనే రాశారు. 
ఇవన్నీ చూస్తే అప్పారావు ఆలోచించే భాష ఇంగ్లీషా, తెలుగా అని అనుమానం 
కలుగుతుంది. ఆయన వ్యావహారికవాదే కాని వ్యావహారిక భాషలో వచనం ఎలా 
ఉంటుందో రాసి చూపించలేదు. 'నీలగిరిపాటల దగ్గిరనించి” 'ముత్యాలసరాలి వరకు 
పాటల్లో వుండే సాహిత్యంలో తెలుగు ఎంతో అందంగా పట్టుకోగలిగిన అప్పారావు; 
నిత్య వ్యవహారంలో రకరకాల సందర్భాలలో రకరకాల మనుషులు మాట్లాడే తెలుగు 
అంత స్పష్టంగానూ పట్టుకోగలిగిన అప్పారావు; ఆధునిక వ్యవహారానికి ఆలోచనలు, 
శాస్త్ర విషయాలు, చరిత్ర, విమర్శ చెప్పగలిగే వచనం ఎందుకు రాయలేదో మనం 


తెలుగుభాష కథ 55 


ఊహించలేం. కళింగదేశ చరిత్ర రాస్తానని ఆయన ఒప్పుకున్నారని తెలుస్తుంది. 
అందుకు కావలసిన పుస్తకాలు, శాసనాలు సంపాదించారని కూడా అంటున్నారు. 
కాని ఆయన ఆ పుస్తకం కనీసం మొదలు పెట్టినట్టు కూడా రుజువులు లేవు. ఆయన 
రాతప్రతులు అన్నీ ఏమైపోయాయో తెలియదు. అవి ఎక్కడికి వెళ్ళాయో, ఎవరి దగ్గర 
ఉండేవో పరిశోధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. మాకు తెలిసినంత వరకు 
తార్నాకలో (హైదరాబాదు) వున్న ఆర్మయివ్స్‌లోభద్రపరచపడిన కాగితాలే అందరికీ 
దొరికేవో. ఆయన రాతప్రతులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు మనకు తెలిసిన 
వాళ్ళు అవసరాల సూర్యారావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, నార్ల వెంకటేశ్వర రావు, 
మరీ ముఖ్యంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వాళ్ళు. తార్నాక ఆర్మయివ్స్‌కిచేరిన ఆ 
కొన్ని కాగితాలూ ఎవరు వాళ్లకి ఇచ్చారో ఆచూకీ తెలియదు. గురజాడని మహాకవి 
అని, యుగకర్త అని పొగిడిన కమ్యూనిస్టులు, ఆయనకి విగ్రహాలు వేయించిన 
ఆధునికులు, ఆయన కాగితాలని భద్రపరచడంలో కానీ ఆయన పుస్తకాలని అచ్చు 
వేయించడంలో కానీ కొంచెం కూడా గ్రద్ధపెట్టలేదు. ఇక విశాలాంధ్ర సంస్థ గురజాడ 
పుస్తకాలని తమకి తోచినంత గందరగోళంగా, అచ్చుతప్పులతో ప్రచురించిన తీరు 
చూస్తే గురజాడని మావాడు అని చెప్పుకోవడంలో వున్న ఆసక్తి పట్టుదల ఆయన 
పుస్తకాల పట్ల, వాటి ప్రచురణ పట్ల లేదని అనిపిస్తుంది. 

ఇక గురజాడ పరిస్థితి ఇలా ఉండగా, గిడుగు రామమూర్తి రాసిన తెలుగు 
'పేరుకి వ్యావహారికమే కాని నిజానికి గ్రాంథికానికే దగ్గిరగా ఉంటుంది. ఇంతకన్నా 
చమత్మారమైన విషయం ఇంకొకటి ఏమిటంటే, ఈ వ్యావహారిక భాషావాది తన 
సొంత విషయాలు తన భార్యకు రాసిన ఉత్తరాలలో చక్కని పద్యాల్లో రాశారు. ఆయన 
భార్య కూడా అంత చక్కని పద్యాల్లోనే సమాధానం రాశారు. పద్యాల్లో సొంత ఇంటి 
సంగతులు భార్యాభర్తలు మాట్లాడుకోడానికి గ్రాంథికభాష పనికి వచ్చినప్పుడు, ఇతర 
లౌకిక వ్యవహారాలకి ఎందుకు పనికిరాదని ఆయన అనుకున్నారో చెప్పడం కష్టం. 
ఇది ఇలా ఉండగా రామమూర్తి పంతులు చిన్నయ సూరి నీతిచండ్రికలో వ్యాకరణ 
విరుద్ధమైన ప్రయోగాలు చూపించి ఆ భాష చిన్నయ సూరి కూడా వాడలేదని, అందుచేత 
ఆధునిక వ్యవహారానికి పనికిరాదనీ వాదించారు, సరే కాని చిన్నయ సూరే స్వయంగా 
పొందూధర్చుశాస్తసం[గహం అన్న పుస్తకంలో ఆధునిక న్యాయ వ్యవహారాన్ని సరళమైన 
(గ్రాంథిక భాషలో రాసి చూపించాడని రామమూర్తి గుర్తించలేదు. ఇది ఇలా ఉండగా 


56 


ఇంకొక పక్క రామలింగారెడ్డి వంటి ఆధునికుడు ఆధునిక సాహిత్యవిమర్శకే 
మూలగ్రంథమని అందరూ అనే కవిత్వతత్త్వవిచారము, ఎవరూ పట్టించుకోకపోయినా 
నిజంగా పట్టించుకోవలసిన అర్థశాస్త్రము గ్రాంథిక భాషలోనే రాశారు. 

స్థూలంగా చెప్పాలంటే, భాషలో రకరకాల శైలులు వున్నాయి. సాహిత్యంలో 
వాడే భాష ఒక రకం, శాస్త్ర విషయాలు, ఆలోచనలు చెప్పటానికి వాడే భాష ఇంకొక 
రకం, ఈ రెండురకాల భాషలకి మధ్య తేడా ఉంది. మొదటి దాంట్లో ఏం చెప్పాలి 
అనే అనే విషయం మీద కాకుండా ఎలా చెప్పాలి అన్న విషయం మీద దృష్టి ఎక్కువగా 
ఉంటుంది, రెండవ దాంట్లో స్పష్టతకి, తార్మికతకి, సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యం 
ఉంటుంది. కాని చెప్పే విషయం అందంగా ఉందా లేదా అన్న విషయం మీద దృష్టి 
ఉండదు. ఇలా విడదీసి చూస్తే చిన్నయ సూరి రెండు రకాల శైలుల్లోనూ పుస్తకాలు 
రాశాడని, వ్యావహారికవాదులు ఆ పని చేయ్యలేదని చెప్పాలి. 

గ్రాంధిక వ్యావహారిక భాషావివాదం అంతా కూడా పదాలు, వాటి వర్ణక్రమాలు, 
మరీ ముఖ్యంగా (క్రియా పదాలు ఎలా ఉండాలి అనే విషయం మీదే. దీని తరవాత 
వ్యావహారికవాదులు ముఖ్యంగా చర్చించిన విషయాలు సంధులు ఎక్కడ విడదీయొచ్చు, 
ద్రుత ప్రకృతికాలు, కళలు వీటిని పాటించాలా వద్దా, సరళాదేశాలు, గసడదవాదేశాలు 
పాటించి తీరాలా, అరనున్నలు వాడకపోతే వచ్చిన నష్టమేమిటి - ఇలాటివి. తెలుగులో 
వచనం అప్పుడప్పుడే అలవాటు లోకి వస్తోంది కాబట్టి అందంగా వుండే వచనం, 
స్పష్టంగా వుండే వచనం, ఈ రెంటి మధ్యా ముఖ్యమైన తేడా ఉండాలి అన్నవిషయం 
ప్రధానంగా చర్చకు రాలేదు. సాహిత్య వచనం రకరకాల అలంకారాలతో, 
చమత్మారాలతో ఉండేది సరే. కాని విషయప్రధానంగా వుండే వచనంలో స్పష్టత 
కావాలి కానీ అందం కోసం ప్రయత్నం అకృల్లేదు అన్న సంగతి చర్చించిన దాఖలాలు 
కనిపించవు. ఉదాహరణకి 'మీ వుత్తరం అందింది, సంతోషించాను” అని రాయవలసిన 
అవసరం వచ్చినప్పుడు “అమందానందకందళిత హృదయారవిందుడనైతిని అని 
రాయకృన్లేదు. ఈ తేడా గ్రాంధికవాదులు ఎప్పుడూ స్పష్టంగా చెవ్పలేదు. 
వ్యావహారికవాదులు కూడా మాటల విషయంలో పేచీపడ్డారు కాని, స్పష్టతకు 
ఉపయోగపడే వచనం రాసి చూపించలేదు. 

ఇది ఇక్కడ ఆపి, ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. మన వ్యాకరణాలన్నీ 
పదస్వరూపాన్ని నిర్ణయించేవే. అంటే ఒక పదానికున్న సాధుత్వ, అసాధుత్వాలని 


తెలుగుభాష కథ క్త 


నిర్ధారించేవే. ఏదైనా ఒక వ్యాకరణం ప్రకారం సాధించడానికి వీలు లేకపోతే ఆ 
పదం ఆసాధువు. అంతే కాని అన్నీ సాధు పదాలే వాడి వాక్యాన్ని గజిబిజిగా రాయవచ్చు 
అనే ఊహ వాళ్ళు ఎప్పుడూ ఎదుర్మోలేదు. ఉదాహరణకి గ్రాంథిక భాషకి ప్రామా 
ణికంగా పనికొచ్చే బాలవ్యాకరణంలో ఒక సూత్రం వుంది చూడండి: 

ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వ పదంబులు క్రమ నిరపేక్షంబుగం 

బ్రయోగింపంజను (కారక పరిచ్చేదము 87). 

పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు 

వలచినట్లు ప్రయోగింపందగును - ఏని ప్రభృతిశబ్దములు కొన్ని నియమ 

సాపేక్షంబు లయియుండు - గాలి చల్లగా వీచెను - వీచెను జల్లగా గాలి - 

చల్లగా గాలి వీచెను - వీచెను గాలి చల్లగా - గాలి వీచెను జల్లగా - చల్లగా 

వీచెను గాలి. 

అని వాక్య నిర్మాణాన్ని గురించి ఒక చిన్న మాట చెప్పి ఊరుకున్నాడు చిన్నయ 
సూరి. నిజానికి వాక్యనిర్మాణాన్ని గురించి ఇంత తేలికగా చెప్పి వూరుకోవడానికి 
తెలుగు భాష ఒప్పుకోదు. తెలుగు వాక్యనిర్మాణంలో ఎన్నో రకాల క్షిష్టతలు ఉన్నాయి. 
ఈ మధ్య కాలంలో చేకూరి రామారావు రాసిన తెలుగు వాక్యం 1975 అన్న పుస్తకం 
చదివితే తెలుగు వాక్యనిర్మాణానికి ఉన్న కొన్ని నియమాలైనా బోధపడతాయి. తెలుగు 
సాంప్రదాయక వ్యాకరణం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కేవలం పదస్వరూపాన్ని 
గురించిన చర్చలతోటే ఆగిపోయింది. 


భిన్న స్వరాలు 


టేకుమళ్ల కామేశ్వరరావు 1936 భారతి పత్రికలో రెండు వ్యాసాలు ప్రచురించి 
వాటి ద్వారా వ్యావహారిక భాషకి కొన్ని నియమాలు ఏర్పరుచుకోవాలా అన్న విషయాన్ని 
చర్చకు తీసుకొచ్చారు. అప్పటికే కొన్ని పత్రికలు, 'శిష్టవ్యావహారిక భాష అనే ఒక 
రకమైన భాష రాస్తున్నాయి. చాలామంది రచయితలు కూడు శిష్ట వ్యావవిరికంలో 
కథలు, వ్యాసాలు రాస్తున్నారు. కానీ పద్యాలు మాత్రం (ఇంతకుముందే చెప్పినట్లు 
ఛందన్సు బలం వల్ల) లాక్షణిక భాషలోనే వస్తున్నాయి. అంతేముందే అంటే 1934లో 
ఈ భాషలో రకరకాల పదాలు, రకరకాల వర్ణక్రమాలు ఉన్నాయని గమనించిన 
మండపాక పార్వకతీశ్వరశాస్త్రి భాషని నాలుగు రకాలుగా విభజించవచ్చునని చూపించారు 


58 


(Archaic, Classical, Standard, Dialectical)”. అందులో “స్టాండర్డ్‌ అని ఆయన 
నిర్దేశించిన పదాలతో వున్న భాషని ప్రమాణీకరించి అదే వాడాలని చెబితే ఇంగ్రండులోని 
కింగ్స్‌ ఇంగ్రిష్‌ లాగా ఒక ప్రామాణికమైన తెలుగు భాష ఏర్పడుతుందని ఆయన 
అభిప్రాయం. అయితే ఆయన రాసిన రెండు వ్యాసాలు చాలా చిన్నవి కాబట్టి ఈ 
విషయాన్ని అనేక ఉదాహరణలతో ఆయన వివరించలేదు. ఆ రకమైన తెలుగులో 
ఏకత వుంటుందని కావ్యభాషలో అలాంటి ఏకత వుంది కాని దానిలో జీవం లేదని, 
వ్యావహారిక భాషలో జీవం వుంది కాని ఏకత లేదని, ఇటు జీవము అటు ఏకత 
వున్న ఒక మధ్య మార్గమొకటి కావాలని పార్వతీశ్వరశాస్రిగారి వాదన. (అయితే ఈ 
వ్యాసాలు రెండూ కూడా లాక్షణిక భాషలోనే రాశారు అన్నది గమనించవలసిన 
విషయం.) 
వాడుక భాషలో ఏకత కలిగింపవలసినదని నా ఉద్దేశము కాదు. కావ్యభాషకు 
నానాత్వము కలిగింపవలసినదని రామమూర్తిపంతులుగారి ఉద్దేశమును కాదు. 
విశ్వవిద్యాలయము, శాసన సభలు ఈ సంస్థలలో ఉపయోగింపవలసిన భాష్క 
ఈ సంస్థలతో సంబంధించిన వచనరచనలలో ఉండవలసిన భాష - కేవల 
కావ్యములు మాత్రమే కాదు, చరిత్ర, గణితము, భౌతికాదులగు శాస్త్రములు, 
కళలు, వీటితో సంబంధించిన రచనలు, ఉపన్యాసములు వీటిలోని భాష 
ఈ భాషలో ఒక ఏకత ఉండవలసి ఉన్నదనిన్నీ, ఈ ఏకతయే ఆంధ్రత్వమును 
నిలువగలదనిన్నీ ఈ “నూతనానుశాసనము'. ప్రాచీనాంధ్రమునకున్నుు 
అభినవాంధమునకున్ను కొంతకొంత భేదించి ఉన్నను ఈ రెంటిని 
కలువగలిగిన అనుసంధానమై యుండవలసినదనిన్నీ దానికి “వర్తమానాంధ్ర” 
మనవలసియున్నదనిన్నీ నా అభిప్రాయము అని రాసారు పార్వతీశ్వరశాగ్రి. 
పార్వతీశ్వరశాస్ర్తి వర్తమానాంధ్రభాష అన్న ప్పుడు ఆయన ఉద్దేశించినది 
ఆధునిక రచనాభాషనే. దీన్ని గురించి ఈ వ్యాసంలో తర్వాత చెప్తాం. పార్వతీశ్వరశాస్రి 
చెప్పిన దానికన్నా ఎక్కువ వివరంగా, ఎక్కువ స్పష్టంగా టేకుమళ్ల కామేశ్వరరావు 
వాడుక భావు రచనకి కొన్ని నియమాలు అనే పుస్తకంలో చెప్పారో. అందులో 
అప్పటి కాలంలో తాము రాస్తున్నది వ్యావహారికం అనే అభిప్రాయంతో తెలుగు రాస్తున్న 
వాళ్ల ప్రచురణల్లోని మాటలనే ఉదాహరణలుగా చూపించి వాటిలో ఏకత్వం 
వుండటానికి, స్పష్టత ఉండటానికి కొన్ని సూచనలు చేశారు. అందులో ఉన్న సూచనలు 
ఇప్పటికీ అనుసరణ యోగ్యంగానే వున్నాయి. 


తెలుగుభాష కథ 59 


ఈ పుస్తకానికి పీఠిక రాసినది గిడుగు రామమూర్తి. ఆ పీఠికలో ఆయన 
కామేశ్వరరావు వ్యాసాలనే కాకుండా పార్వతీశ్వరశాస్రి వ్యాసాలను కూడా ప్రసక్తికి 
తీసుకువచ్చి తమ అభిప్రాయాలని స్పష్టంగా చెప్పారు. ఈ పీఠికలో గిడుగు రామమూర్తి 
గారి సౌజన్యము, తన వాదన మీద పట్టుదల రెండూ కనిపిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే 
గిడుగు రామమూర్తి అభిప్రాయంలో వ్యావహారిక భాషకి ఏ నియమాలు అక్కరలేదు. 
కాలక్రమాన భాష మారుతూ వుంటుంది, కుదుటపడుతూ వుంటుంది. అంచేత 
“వ్యవహారిక భాషారచన చక్కగా అభ్యసించినవారు మంచి పుస్తకములు వ్రాసి ప్రకటిస్తే 
అవి సామాన్యులకు ఆదర్శములుగా ఉపచరిస్తవి'. అని చెప్తూ మర్యాదగా కామేశ్వరరావు 
సూచనలని, పనిలోపనిగా పార్వతీశ్వరశాస్రి సూచనలని, రెండింటినీ తిరస్కరించారు 
గిడుగు రామమూర్తి. 

ఏ దేశంలోనూ మాట్లాడే భాషే మాట్లాడినది మాట్లాడినట్టుగా రాయరని, 
రాయడానికి వేరే భాష ఉంటుందనీ గిడుగు రామమూర్తి గుర్తించలేదు. ఇంగ్లీషులోనే 
వాట్‌ డిడ్‌ యూ డూ (What 416 ౫౦౪ 60), ఆనే నాలుగు పదాలు, ఉచ్చారణలో 
వాజ్జిజ్యుడూ అని వినిపిస్తాయనీ, అయినా వాళ్లు రాతలో ఆలా రాయరనీ ఆయన 
(గ్రహించలేదు. నిఘంటువులూ, నిక్కచ్చిగా నిర్దేశించిన వ్యవహార నియమాల గ్రంథాలూ 
(Books on usage) వ్యవహర్తలు రాసేటప్పుడు అనుసరించవలసిన రచనా 
నియమాలని సూక్ష్మాతిసూక్ష్మంగా నిర్దేశిస్తాయని, ఈ పనిలో పత్రికలూ, ప్రచురణ 
సంస్థలూ పట్టుదలగా పనిచేస్తాయనీ గిడుగు రామమూర్తి గమనించలేదు. గాలికి 
వదిలేసిన వ్యవహారంలో వున్న భాష దానంతట అది రచనా భాష అయిపోదని ఆయనకి 
బోధపడలేదు. 

టేకుమళ్ల కామేశ్వరరావు తన దృష్టిలో వ్యవహారిక భాషకి వుండవలసిన 
నియమాలు రాసేనాటికే గిడుగు రామమూర్తి చాలా పెద్ద పేరు వచ్చింది, ఆయన 
సభల్లో పెద్దగొంతుకతో గర్జించేవారట. ఇంతకుముందే చెప్పినట్టు ఆయనకి గొప్ప 
జ్ఞాపక శక్తి వుందేది. కొన్ని వందల గ్రంథాలనుంచి కొన్ని వేల మాటలు దేనికైనా 
ఉదాహరణగా తడుముకోకుండా ఆయన చూపించేవారట. దీనికి తోడు ఆయనకు 
విపరీతమైన చెముడు కారణంగా ఎవరు ఏమి మాట్లాడినా వినిపించేది కాదు. ఆయన 
అనర్గళమైన ఉపన్యాస ధోరణికి, పుంఖానుపుంఖాలుగా యిచ్చే ఉదాహరణల 
ప్రవాహానికి శ్రోతలందరూ ముగ్యలైపోయేవారు. అంత పేరున్న మహా పండితుణ్ణి 


60 


ఎదుర్మోగలిగిన శక్తి టేకుమళ్ల కామేశ్వరరావు వంటి యువకులకి ఉండకపోవడంలో 
ఆశ్చర్యం లేదు. 
ఆంధ్ర సాహిత్య పరిషత్తు 1911లో ఏర్పడి, అందులో వున్న పెద్ద పండితులంతా 
ఎందుకంత పట్టుదలగా లాక్షణిక భాషనే వాడాలి అని అంటున్నారో కొంతసేపు 
సానుభూతితో చూసి వుంటే గిడుగు రామమూర్తి వాదన అంత వ్యతిరేకంగా కాకుండా 
కొంత సానుకూల దృష్టితో వుండి వుండేది. గ్రాంథిక భాష ఎవరూ రాయలేరని, 
వాళ్లందరూ రాసేది వ్యవహారంలో వున్న మాటలకి కృతకరూపంలో తయారు చేసిన 
ఒక కృతక గ్రాంథికం మాత్రమే అని గిడుగు రామమూర్తి బలంగానే వాదించారు. 
సరిగ్గా ఆ పనే అంతకన్నా సున్నితంగా గురజాడ అప్పారావు చేశారు. అసలు 
గ్రాంథికమనేది స్కూళ్లలో తెలుగు పండితులు తయారు చేసిన భాష అని, అది అంతకు 
ముందు లేదని ఆయన గట్టిగానే చెప్పారు. అయితే వీళ్లిద్దరూ గమనించని విషయం 
ఒకటి వుంది. వీళ్లు చెప్పే వ్యావహారికానికి ఏ నియమాలు అక్కరలేదా, ఎవరికి 
తోచిన వర్ణక్రమంతో వాళ్లు మాటలు వాడుతుంటే అవన్నీ రచనలో ఉ 
పయోగపడాలా, వాటన్నిటినీ ఒప్పుకోవాలా? అనే ప్రశ్నని వాళ్లు వేసుకోనూ లేదు, 
దానికి సమాధానం వెతకనూ లేదు. 
లాక్షణిక భాష నిర్బంధంగా నేర్చకపోతే మన పాత పుస్తకాలు చదివి అర్థం 

చేసుకునేవాళ్లు ఎవరూ వుండరని, భాషకి ఒక నియమం లేకపోతే అవ్యవస్థ 
పాలవుతుందని పండితుల వాదన. నిజానికి ఉభయులూ పూనుకుని 
1 అవును. భాషకి నియమం కావాలి, నిత్య వాడుకలో భాష ఎన్ని రకాలుగా 

వున్నా రచనలో ఒక నియమితమైన భాషే వుండాలి. 
2. వచనం ఇప్పటి వైజ్ఞానిక అవసరాలకు పనికొచ్చేది కావాలి. కాబట్టి, ఒక ఆధునిక 

రచనా భాషని మనం తయారు చేసుకోవాలి. అంటే ఆధునిక గ్రాంథికం కావాలి. 
3. మాట్లాడేటట్లుగా ఏ భాషా ఎవరూ రాయడానికి ఉపయోగించరు - అనే సంగతి 

ప్రతిపాదనకి తెచ్చి ఒక అంగీకారానికి వచ్చివుంటే ఏ రకమైన సమస్యా వుండేది 

కాదు. 


తెలుగుభాష కథ 61 


ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం 


తెలుగు ఎప్పుడైనా రాజభాష అయిందా ఆంటే (నిడదవోలు వెంకటరావుగారి 
మాట నమ్మాలంటే) ఒక్క నాయక రాజుల కాలంలోనే అయిందిే.ఆ కాలంలోనే 
రాజ్యవ్యవహారాలు తెలుగులో నడిచాయి. అంతకుముందు సంస్కృతం రాజభాష. ఆ 
తరవాత పర్షియన్‌ రాజభాష. కృష్ణదేవరాయల కాలంలో ఏది రాజభాషో మనం 
నిక్కచ్చిగా చెప్పలేం. కృష్ణదేవరాయలు తను తెలుగులో కావ్యం రాసినా చాలా శాసనాలు 
నాలుగు భాషల్లో వేసాడు - సంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం. కృష్ణదేవరాయల 
కాలంలో మనం గొప్పగా చెప్పుకునే పెద్దన్న తిమ్మన్న తెలుగు కావ్యాలే రాసినా, 
కృష్ణదేవరాయలది తెలుగు సామ్రాజ్యం అని మనం చెప్పుకున్నా రాయలు 
ఆముక్తమాల్యద తెలుగులోనే రాశాడు కాబట్టి ఆయన తెలుగువాడే అని మనం 
పొగుడుకున్నాా కన్నడులు అంత గట్టిగాను కృష్ణదేవరాయలు కన్నడిగుడే అని 
నమ్ముతారు. ఆయన సామ్రాజ్యం కన్నడ సామ్రాజ్యమే అనుకుంటారు. అంచేత 
నిక్కచ్చిగా నాయక రాజుల కాలంలోనే తెలుగు భాష రాజభాషగా వర్ధిల్లిందని నిడదవోలు 
వెంకటరావు ఊహ. ఆ కాలంలోనే కవిత్వం ఒక్కటే కాకుండా తెలుగులో శాస్త్రగ్రంథాలు 
వచ్చాయి. ఖడ్గలక్షణశిరోమణి, అశ్వలక్షణసారము, జౌషధ యోగములు, ధనుర్విద్యా 
విలానము, ఇంకా ఇలాంటివి, తెలుగులో కవిత్వమే కాకుండా విజ్ఞానం అందించేవి 
కూడా వచ్చాయి- అని వెంకటరావు సరిగానే గుర్తించారు. 

ఈ పరిస్థితి ఇలా కొనసాగితే ఎలా వుండేదో మనం చెప్పలేం కాని దీనికి 
ఇంగ్లీషువాళ్ళు అధికారంలోకి రావడంతో పెద్ద అడ్డొచ్చింది. వాళ్ళు వచ్చిన తొలి 
రోజుల్లో తెలుగు నేర్చుకుని తెలుగులోనే పరిపాలన చేయ్యాలి అని అనుకున్నారు. 
ఇంతకుముందు చెప్పినట్టు పరాయి వాళ్ళకి తెలుగు ఎలా నేర్పాలో మన పండితులకి 
తెలియలేదు. వాళ్ళు ఈ తెల్లవాళ్ళకి తెలుగు నేర్పడం పేరుతో నన్నయభట్టీయం 
(ఆభ్ధశబ్రచింతామణి, నేర్చేవాళ్ళు. కచేరీలలో పరిపాలనకి ఎందుకూ పనికిరాని ఈ 
భాషతో ఏమి చెయ్యాలో తెలియక, ఇంక ఏ దారీ బోధ పడక, వాళ్ళు తమకి కావలసిన 
వ్యాకరణాలు తామే రాసుకున్నారు; కావలసిన నిఘంటువులు వాళ్ళే తయారు 
చేసుకున్నారు - విలియం క్యారీ, ఎ. డి. క్యాంప్‌బెల్‌, సి. పి. బ్రౌన్‌, ఆర్దెన్‌, 
మొదలైనవాళ్ళు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు పరిపాలనా భాష అయి 


62 


వుండేది. తెలుగులో వివిధ విషయాల మీద వచన గ్రంథాలు వచ్చి వుండేవి. అప్పటికే 
ప్రచారం లోకి వచ్చిన అచ్చు యంత్రం సహాయంతో తెలుగు కొత్త పుంతలు తొక్కేది. 
ఈ పురోగమనానికి తీవ్రంగా అడ్జొచ్చినవాడు మెకాలే. 

అప్పటినుంచి ఇంగ్లీషు ప్రభావం ఫలితంగా మనలో ఒక ఆత్మన్యూనతాభావం 
మొదలయింది. మన పాతభాషని నిలబెట్టుకోడానికి వ్యాకరణాల పేరుతో గిరి గీసుకుని 
కూర్చోవడం మొదలయింది. విశ్వవిద్యాలయాలు ఇంగ్లీషు నేర్చుతూ వుంటే మన 
మేధావులు ఎంతో హాయిగా నేర్చుకుని తెలుగు తమకి రాదని, రానక్మక్లేదని పట్టుదలగా 
కూర్చున్నారు. అంతా కేవలం ఇంగ్లీషే నేర్చుకుని అందులోని విషయాలనే - పొస్టరీ, 
జాగ్రఫీ - మొదలైనవి జ్ఞానపరమావధిగా భావించారు. లార్డ్‌ కర్ణన్‌ ఇలా ఇంగ్లీషు 
చదువుకున్నవాళ్ళు తమ భాషలకి ఏ ఉపకారమూ చెయ్యటం లేదని గమనించి ఒక 
సభ పెట్టి విశ్వవిద్యాలయాలలోనూ, ఇతర కాలేజీల్లోనూ, హైస్కూళ్ళల్లోనూ తెలుగు 
నేర్చాలనీ, ఇంగ్లీషులోంచి తెలుగులోకి అనువాదం ఒక ప్రధాన విషయం చెయ్యాలనీ 
అనుకోవడం ఆచరణలోకి వచ్చేసరికి తెలుగులో అతని అసలు ఉద్దేశం పక్కకు పోయి 
లాక్షణిక-గ్రామ్య / గ్రాంథిక-వ్యావవోరిక వివాదంగా పరిణమించిందని మనం చూశాం. 
ఒక పక్క తెలుగు పండితులూ, తెలుగులో మిగిలిన ఒకరో ఇద్దరో మేధావులూ ఈ 
ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ వుంటే బయట అందరూ ఇంగ్లీషే నేర్చుకుంటు న్నారనీ, 
అందులోని విజ్ఞానమే నిజమైన విజ్ఞానం అని అనుకుంటున్నారని మనం 
మర్చిపోకూడదు. ఈ పండితుల వాదప్రతివాదాలు కూడా ఇంగ్లీషులోనే జరిగాయనీ 
మనం మరీ గుర్తించాలి. ఈ వరసలో సామినేని ముద్దునరసింహం నాయుడు లాంటి 
తెలివైన వాళ్ళ మాటలు ఎవరూ పట్టించుకోలేదు. పండితులు గిరి గీసుకుని వాళ్ళ 
గొడవలను అదే ప్రపంచం అన్నట్టుగా వాళ్ళ పత్రికల్లో ఒకపక్క రాసుకుంటూ 
వుంటే,ఇంకోపక్క టేకుమళ్ళ కామేశ్వరరావు, మండపాక పార్వతీశశాస్రి లాంటి వాళ్ళ 
ఆలోచనలు కూడా ఎవరూ ఉపయోగించుకోలేదు. చిన్నయ సూరి కూడా అంత 
పట్టుదలగా కావ్యభాషకి వ్యాకరణం రాసి దాన్ని వచనంలో కూడా వాడచ్చని పొందూ 
ధర్బుశాస్తంలో ఉపయోగించి చూపించాడని మనం మెచ్చుకున్నాం సరే. కానీ లోకంలో 
కళ, దృతప్రకృతికాలు, గసడదవాదేశాలు జ్ఞాపకం లోంచి పోయాయని ఆయన గుర్తించి 
ఉంటే నిజంగా బాగుండేది. అతని దృష్టిలో చిన్న పిల్లలు కూడా క్లిష్టమైన పదాలని 
తగిన వర్ణక్రమంలో నేర్చుకోవడమే ప్రధానం”. చివరికి ఇన్నాళ్ళుగా సాగిన ఇన్ని 


తెలుగుభాష కథ 63 


చర్చలూ తెలుగు భాష అభివృద్ధికి నిజంగా ఉపయోగించలేదు. ఇప్పటికి కూడా తెలుగు 
భాష కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాషే అయింది కానీ కొత్త ఆలోచనలు 
తయారు చేసే భాష కాలేదు. 

ఇంగ్లీషు బళ్లలో ఏ తెలుగు నేర్చాలన్న విషయంలో లాక్షణిక భాషావాదులకి, 
వ్యావహారిక భాషావాదులకి వచ్చిన వివాదాల ఫలితంగా చివరికి లాక్షణిక భాషావాదులే 
- వీళ్లకే గ్రాంథిక భాషావాదులు అన్న పేరు స్థిరపడింది - గెలిచారు. అప్పట్లో 
స్కూలు పిల్లలకి ఏ పుస్తకాలు చెప్పేవారు, ఏ రకమైన భాష నేర్చేవారు అనే ప్రశ్న 
వేసుకోవడం అవసరం. ఈ సందర్భంలో అందరికీ వెంటనే జ్ఞాపకం వచ్చేది 
పెద్దబాలళీక్ష ఈ పుస్తకం రకరకాల అవతారాలు ఎత్తి చాలాకాలం పాటు అచ్చవుతూ 
వచ్చింది. దీని మొదటి పేరు బాలళిక్ష అనే. దీని మొదటి ముద్రణ 1832లో ఏదో 
ఒక రూపంలో ఈ పుస్తకాన్ని చాలా సంవత్సరాల పాటు బళ్ళల్లో చేరిన పిల్లలకు 
పాఠాలు చెప్పడానికి వాడారు. అయితే బడిలో చేరని పిల్లలు కూడా చాలామంది 
ఉండేవారు. మాకు అక్షరాలు నేర్చుకోవడం ఎందుకు, మేము కరణీకం పనులు 
చేయాలా, వ్యాపారాలు చేయాలా అనుకునే చిన్న కులాలవాళ్ళు, అందులో కొందరు 
బాగా పొలమున్న మోతుబరులు కూడా, పిల్లల్ని స్కూలుకి పంపేవారు కారు. పెద్ద 
కులాల్లో పెళ్ళిచూపుల్లో మా అమ్మాయి వెద్దబాలశిక్ష చదువుకుంది అని చెప్పేవారుకూడా. 
ఒక సొంత విషయం చెప్పాలంటే ఈ వ్యాసం రాస్తున్న మా యిద్దరిలో నారాయణరావు 
పెద్దబాలశిక్ష చదువుకునే స్మూలుకే వెళ్ళాడు. అతని మీద ఆ పుస్తకం ప్రభావం ఎంత 
ఎక్కువ అంటే, అందులో కథలు, నీతులు, లెక్కలు, శ్లోకాలు, పద్యాలు ఇప్పటికీ 
అతనికి కంఠతా వచ్చు. ఉదాహరణకి పెద్దబాలళీక్షలో లెక్కలు చెప్పేటప్పుడు ఒక 
పద్యం వుండేది. 

ఖర్జూర ఫలములు గణికుండు గొనితెచ్చి సగపాలు మోహంబు సతికి నిచ్చె 

నందు నాలవ పాలు ననుగుతమ్మున కిచ్చె నష్టభాగంబిచ్చె నతనిసతికి 

దగ తామ్మిదోపాలు తనయున కిచ్చెను తనచేత నాల్గున్న దల్లికిచ్చె 

మొదట దెచ్చిన వెన్ని మోహంబు సతికెన్ని భ్రాత కెన్ని వాని భార్య కెన్ని 

తనయుకెన్నియిచ్చె దదయకదల్లికి 

నాలుగెట్టు లాయె నయము తోడ 

గణిత మెరిగినట్టి కరణాల బిలిపించి 


యడుగవలయు దేవ యవసరముగ 


అలాగే పెద్ద ఉరుములు ఉరిమేటప్పుడు పఠించవలసిన శ్లోకం: 
అర్జునఃఫల్గునఃపార్థఃకిరీటీ శ్వేతవాహనః 
థి 
భీభత్సుర్విజయః కృష్ణస్సవ్యసాచీధనంజయః 
మందు వేసుకునేటప్పుడు పద్యం: 
శరీరే జర్జరీభూతేవ్యాధిగ్రస్తే కళేబరే 
జెషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణో హరిః 


ఇవన్నీ నారాయణరావుకి ఇప్పటికీ గుర్తున్నాయి. దాంతో పాటు పెద్దబాలశిక్షలో 
రకరకాల నీతి కథలు, నీతి వాక్యాలు, పురాణాల్లో వుండే షట్చక్రవర్తులు, అష్ట 
దిక్బాలకులు, వాళ్ళ భార్యల 'పేర్షు-ఈ వ్యవహారమంతా పుందేది. శచీదేవి అంటే 
ఎవరు? ఇంద్రుడి భార్య. స్వాహాదేవి అంటే ఎవరు? అగ్నిదేవుని భార్య. ఇలాటి 
సమాచారం వుండేది. ఉత్తరాలు ఎవరికి ఎలా రాయాలి? వైదికులైన బ్రాహ్మణులకు 
ఎలా రాయాలి శూద్రులకు రాసేటప్పుడు ఎలా రాయాలి; శూద్రులకు బ్రాహ్మలు 
రాసేటప్పుడు ఎలా రాయాలి, లాంటి వివరాలు చాలా ఎక్కువగా వుండేవి. ఈ పుస్తకంలో 
అర్జీలు రాసే పద్ధతి ఉండేది. కొద్దిగా ఛందస్సు కూడా ఉండేది. భూగోళశాస్త 
విషయాలు, భారతదేశంలో ఇతర (ప్రాంతాల పేర్లు ఉండేవి. చిట్టచివర ఒక స్తోత్రం, 
దండకంతో బాలశిక్ష పూర్తయేది. మొత్తం మీద ఈ పుస్తకం పూర్తిగా చదువుకున్న 
పిల్లలకి తమ ప్రాంతంలో బతకడానికి అవసరమైన విద్యాబుద్ధులు నిండుగా దొరికేవి. 
ఈ పుస్తకంలో భాష అవసరాన్ని బట్టి మారుతూ వచ్చింది కాని చిన్నయసూరి చెప్పిన 
గ్రాంథికము, గిడుగు రామమూర్తి చెప్పిన వ్యావహారికము అనే మాటలు లేవు. మనకి 
అలవాటైన మాటల్లో చెప్పాలంటే రకరకాల గ్రాంధికాలు, రకరకాల వ్యావహారికాలు 
దీనిలో ఉండేవి. ఇది తెలుగుదేశంలో నిజమైన వ్యవహార భాష. ఈ భాష మాట్లాడుతూనే 
రాస్తూనే చదువుకున్నవాళ్ళందరూ పెరిగారు. 

క్రిస్టియన్లు తమ స్మూళ్ళల్లో పిల్లలరి పాఠాలు చెప్పడానికి కాన్ని రీడర్లు తయారు 
చేశారు". అందులోని భాష మొత్తం అంతా ఒకే శైలిలో ఉంటుంది. ఆ శైలి 
చదువుకున్నవాళ్ళు మాట్లాడేదానికి దగ్గరగా ఉంటుంది. వాక్యాలు తగినంత 
విరామాలతో అందంగా అచ్చు వేసిన పుస్తకాలివి. అందులోని విషయాల దగ్గరికొస్తే, 
పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలో, పేజీల మీద చేతులు వేస్తే అవి మరకలు 


తెలుగుభాష కథ 65 


పడిపోకుండా ఎలా చూసుకోవాలో, చదవడం అయిపోయిన తరువాత పుస్తకాన్ని 
మూసి ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో, ఇలాంటి విషయాలు మొదటి పాఠం. రెండవ 
పాఠంలో దేవుడిని గురించి. దేవుడు ఆకాశంలో ఉంటాడని, లోకానికంతటికీ ఆయనే 
కర్త అని, ఇలాంటి వాక్యాలు ఉంటాయి. తరవాత రాతి బొమ్మలలో దేవుడు 
ఉండడని ఆ రాళ్ళని వూజిస్తే అవి వలకవని, ఇంకో మాటలో చెప్పాలంటే 
విగ్రహారాధన తప్పు అని చెప్పే వాక్యాలు ఉంటాయి. మొత్తం మీద ఈ పుస్తకాలు 
ఆందంగా అచ్చు వేశారు. అక్షరాలు స్పష్టంగా ఉన్నాయి. భాషా శైలిలో చెప్పుకోదగ్గ 
ఏకత్వం ఉంది. వీటిలో కూడా లాక్షణిక భాష, గ్రామ్య భాష ఇలాంటి మాటలు లేవు. 
ఈ పుస్తకాల్లో ఇంతకుముందు చెప్పిన బాలళిక్షలో మల్లే లెక్కలు, ఉత్తరాలు రాసే 
పద్ధతులు, లౌకికమైన నీతి కథలు, పద్యాలు, శ్లోకాలు ఇలాంటివి ఏమీ లేవు. అంచేత 
ఈ పుస్తకాలు కేవలం క్రైస్తవ మత (ప్రయోజనాలకి మాత్రమే పనికొచ్చాయి. 

తరవాత కాలంలో వచ్చిన వ్యావహారిక భాషావాదంలో గిడుగు రామమూర్తిగారు 
బాలళీక్షలోనూ, క్రిస్టియన్‌ పుస్తకాల్లోనూ వున్న భాషా విశేషాలను పట్టించుకోలేదు. 
అంచేత భాషా విషయకమైన చర్చల్లో ఈ పుస్తకాలకి ఏ రకమైన ప్రాముఖ్యం లేకుండా 
పోయిందో. 

ఇది ఇలా వుండగా, ఒక పక్క ఇంగ్లీషు ముంచుకొస్తూ వుంటే, తెలుగు చదివితే 
మంచి ఉద్యోగాలు రావనే అభిప్రాయం బలపడుతూ వుంటే, తెలుగు తప్ప మిగతా 
ఆధునిక విషయాలన్నీ - చరిత్ర, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం మొదలైనవన్నీ 
- ఇంగ్లీషులోనే చెప్తూ వుంటే, పై చదువుల్లో తెలుగు గూడుకట్టుకుపోయిందిే. 
తెలుగులో ఏ పుస్తకాలు చదివినా జీవితంలో పనికొచ్చే కొత్త విషయాలేవీ తెలియవు, 
కావలసిందల్లా ఇంగ్లీషే అన్న అభిప్రాయం క్రమక్రమంగా బలపడింది. స్కూళ్ళలో 
ఇంగ్లీషు నుంచి అనువాదం కోసం వాడే తెలుగు భాష నిర్జీవంగా ఎవరికీ పట్టనట్లు 
తయారయింది. 


66 


జస్టిస్‌ పార్టీ ఆవిర్భావం 


తెలుగులో వ్యాకరణాలు రాసినా, పెద్దబాలశిక్ష లాంటి పిల్లల పాఠాలు రాసినా, 
దస్తావేజులు రాసినా, అర్జీలు రాసినా, ఉత్తరాలు రాసినా, ఏ రాత పనైనా బ్రాహ్మణులే 
చేశారు. అంచేత వ్యావహారిక వాదం అనే మాట బలపడ్డ తరవాత కూడా (బ్రాహ్మణ 
వ్యావహారికమే ఈ వ్యావహారిక వాదుల మనసుల్లో వుంది. ఒక్క చిన్నయ సూరి 
మినహా గ్రాంథిక భాషకి వ్యాకరణం రాసినవాళ్ళు కూడా అందరూ (బ్రాహ్మణులే. 
చిన్నయ సూరి బ్రిటిష్‌ ప్రభుత్వపు ఉద్యోగాల్లో, లేదా ఇతర వ్యాపారాల్లో సంపన్నులైన 
అ్రాహ్మణుల ప్రాపకం వల్లే పైకొచ్చాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. 
ఆతను వ్యావహారికం రాస్తే ఎలాంటి వ్యావహారికం రాసేవాడో మనకి తెలియదు. 
మాట్లాడేటప్పుడు, ఉవన్యాసాలు చెప్పేటప్పుడు అతను ఎలాటి భాష వాడేవాడో 
ఊహించుకోవాలి గాని సమాచారం దొరకదు. ముఖ్యంగా అతను మాట్లాడేటప్పుడు, 
ఉపన్యసించేటప్పుడు క్రియా వదాలు ఎలాంటివి వాడేవాడు! వచ్చితిని, వెళ్ళితిని, 
చేయుదును, ఇలాంటి వ్యాకరణ నమ్మతమైన క్రియా పదాలే వాడేవాడా? బ్రాహ్మణ 
వ్యవహారంలో వుండే రాస్తున్నాను, చేస్తున్నాను, మాట్లాడాను, వస్తాను ఇలాంటి క్రియా 
పదాలు వాడేవాడా? ఈ విషయమై మనకు ఏ రకమైన సమాచారమూ లేదు. 

ఇటువంటి పరిస్థితుల్లో మద్రాసులో అబ్రాహ్మణులు కొందరు ఇంగ్లీషు బాగా 
చదువుకుని పెద్ద ఉద్యోగాల్లోకి వచ్చారు. వాళ్ళ ప్రాభవం వల్ల జస్టిస్‌ పార్టీ ఏర్పడింది. 
క్రమంగా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్లుగా, కాలేజీల్లో అధ్యాపకులుగా చాలామంది 
అధ్రాహ్మణులు చేరారు. తెలుగు కాని మిగతా సబ్జెక్టులన్నీ ఇంగ్లీషులోనే చెప్తూ 


ఉండడం బట్టీ వాళ్ళు ఆ పాఠాలు ఇబ్బందిలేకుండా హాయిగా చెప్పేవారు". కాని 
సభల్లో ఎక్కడైనా మాట్లాడవలసివచ్చినా, పదిమందితో కబుర్లు చెప్పవలసివచ్చినా, 
ఇంగ్లీషే మాట్లాడేవారు. చివరికి పత్రికలు కూడా ఇంగ్లీషు పత్రికలే చదివేవాళ్లు. 
వాళ్ళు ఇంగ్రీషు మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడేవారు. అందుచేత వాళ్ళ పలుకుబడిలో 
అబ్రాహ్మణత్వం బయటపడవలసిన అవసరం వుండేది కాదు. అంతే కాకుండా 
సమాజంలో పైకి రావాలనుకునేవాళ్లు ఇంగ్లీషు మాట్లాడటం అవసరం. అందువల్ల 
వాళ్ల స్థాయి పెరిగేది. ఆ కారణం చేత బ్రావ్మాణులు కూడా ఇంగ్లీషులోనే మాట్లాడేవారు. 

నిత్యవ్యవహారానికి ఇంగ్లీషు వాడేవాళ్ళు విద్యావంతులు, కేవలం తెలుగే 


తెలుగుభాష కథ 67 


వాడేవాళ్ళు అయితే పండితులు, లేకపోతే వాళ్ళ తక్కువ కులాన్ని వ్యక్తపరిచే తెలుగు 
మాట్లాడే సామాన్యులు. జస్టిస్‌ పార్టీలోనే వున్న కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని 
రామస్వామి ఇందుకు మినహాయింపు. రామలింగారెడ్డి అద్భుతంగా ఇంగ్లీషు 
మాట్లాడేవారు. అవసరమైతే చక్కని పాండిత్య స్ఫోరకమైన తెలుగు మాట్లాడగలిగినా 
తరచు ఇంగ్లీషే మాట్లాడేవారు. త్రిపురనేని రామస్వామి గొప్ప పండితుడు. ఆయనకి 
ఇంగ్లీషు బాగా వచ్చును. కానీ పాండిత్య స్ఫోరకమైన తెలుగే మాట్లాడేవారని ప్రతీతి. 
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రిజిస్టారుగా పనిచేసిన కె.వి. గోపాలస్వామి నాయుడు 
ఎప్పుడూ ఇంగ్లీషే మాట్లాడేవారు. ఆయన మాట్లాడే ఇంగ్లీషుకి ఎంతో గౌరవం 
ఉండేది కూడా. 


తెలుగు పాఠాలలో తరవాత పరిస్థితి 


తెలుగు పాఠాలు మాత్రం ఇంకా ఆ గూడుకట్టుకున్న భాషలోనే వుండేవి. 
నాన్‌-డిటెయిల్డ్‌ స్టడీ (Non-Detailed Study) అనే పేరుతో ఏదో ఒక వచన గ్రంథం 
ఉండేది. ఇది కూడా తెలుగు సాహిత్యంలో పేరున్న రచయితల వచన గ్రంథం కాకుండా 
చిన్నయసూరి వ్యాకరాణనికి లోబడి రాయబడిన వచన గ్రంథం అయి వుండేది. 
తరవాత తరవాత గ్రాంథికమైన తెలుగులో మంచి వచన రచనలు కనిపించకపోతే 
ఆంధ్ర విశ్వవిద్యాలయం నవలల పోటీలు పెట్టి ఆ పోటీలలో బహుమానాలు వచ్చిన 
పుస్తకాలనే నాన్‌-డిటెయిల్డ్‌ స్టడీగా పెట్టేవారు. ధూళిపాళ శ్రీరామమూర్తి గృవరాజు. 
మేడ, మల్లాది వసుంధర తంజావూరి వతనము, నప్తవర్ణి ఇవి ఇలాంటి పుస్తకాలే. 
అలాగే మోడర్న్‌ పొయెట్రీ (M0d౭[ ౧౦౭౪౧) అనే విభాగం కింద ఏదో ఒక పుస్తకం 
నిర్ణయించబడేది. అంతే కాని, తెలుగు సాహిత్యంలో వస్తున్న పెద్ద మార్పులు గమనించి, 
నిజంగా ఆధునికులు అయినవాళ్ల పున్తకాలు టెక్స్‌ బుక్‌ కమిటీవాళ్లు 
పెట్టేవాళ్లుకాదు. ఆధునిక సాహిత్యంలో గొప్ప రచయితలయిన శ్రీశ్రీ, పఠాభి, చలం, 
కుటుంబరావు, గోపీవండ్‌, రృష్ణశాస్త్ర, ఇలాంటి వాళ్ల పుస్తరాలేవీ విద్యార్థులు 
చదివేవాళ్లుకారు. చిన్నయ సూరి వ్యాకరణం ప్రకారం రాసిన, అంత పెద్ద పేరు 
లేనివాళ్ల పుస్తకాలు ఆధునిక కవిత్వం పేరుతో పాఠం చెప్పబడేవి. క్రమంగా తెలుగు 
శాఖల్లో నేర్చే తెలుగుకి బయట లోకంలో తయారవుతున్న తెలుగుకి ఏ రకమైన 
సంబంధం లేని ఒక పెద్ద అగాధం యేర్చడింది. ఇది కేవలం భాషకి సంబంధించిన 


68 


విషయమే కాదు. భాషలో చెప్పే ఆలోచనలకి, విజ్ఞానానికి, సృజనాత్మకతకి 
సంబంధించిన విషయం. తెలుగు పాఠం చెప్పే పండితులు కేవలం చిన్నయ సూరి 
వ్యాకరణం ప్రకారం అరసున్నలు, బండి ర(అ)లు ఉన్నాయా, సంధులు యడాగమాలు 
ఉన్నాయా, సరళాదేశాలు గసడదవాదేశాలు పాటింపబడ్డాయా- అనే విషయాలు 
మాత్రమే ప్రధానంగా చూసి దిద్ది వ్యాస రచనల్ని తిరిగి విద్యార్థులకి ఇచ్చేవారు. 
లాక్షణిక భాష అన్న పేరుతో భాష లోకానికి దూరమైపోవడం మూలంగా వచ్చిన 
దుస్థితి ఇది. 

గిడుగు రామమూర్తి వ్యావహారికం అనే మాటని చాలా ఉదారంగా వాడారు. 
ఆయన వ్యావహారికానికి చూపించే ఉదాహరణల్లో ఒకే రకమైన వ్యావహారికం లేదని, 
అనేక రకాలైన వ్యావహారికాలు వున్నాయని ఆయన పట్టించుకోలేదు. అన్నమయ్య 
పాటల్లో ఒక రకమైన వ్యావహారిక భాష ఉంటుంది. సారంగపాణి పాటల్లో ఇంకో 
రకమైన వ్యావహారికం వుంటుంది. పండితులు రాసే వ్యాఖ్యానాల్లో ఇంకో రకమైన 
వ్యావహారికం వుంటుంది. కరణాలు రాసే దస్తావేజుల్లో మరొక రకమైన వ్యావహారికం 
వుంటుంది. ఈ వ్యావహారికాలు వాడేవాళ్లు అందరూ శిష్టులే అయినా వాళ్ల భాషలు 
వేరువేరుగా వుంటాయి. వీటినన్నిటీ కలిపి వ్యావహారికం అనే పేరు పెట్టటం వల్ల 
చిన్నయసూరి వ్యాకరణానికి విరుద్ధమైనది వ్యావహారికం అనే అభిప్రాయం బలపడింది. 
ఇన్ని రకాల వ్యావహారికాలకి వాటి వాటి సందర్భాలలో ఏకత్వం వుందని, ఆ ఏకత్వాలకి 
ఒక నియమం వుందని, వాళ్లందరూ శిష్ణులే అయినా శిష్ట వ్యావహారికం అంటూ 
ఒకటి లేదని, అది అనేక రకాలుగా వుందని రామమూర్తి గమనించారు కాని వాటిని 
గురించి చర్చించలేదు. శిష్టులంటే ఎవరు అని ఎన్నిసార్లు అడిగినా ఆ మాటని కూడా 
ఆయన నిర్థారించలేదు. 


తెలుగు మీద సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ప్రభావం 


గిడుగు రామమూర్తి శిష్టులు అంటే ఎవరో వివరించకపోయినా ఒక విచిత్రమైన 
రాజకీయ, సామాజిర రారణాల వల్ల శిష్టత్వం అనురోరుండా యేర్చడింది. అధునిర 
తెలుగుభాష ఏర్పడడానికి గిడుగు రామమూర్తికన్నా సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఎక్కువ 
కారణమయ్యాడని చెప్పాలి. కాటన్‌ గోదావరి మీద, కృష్ణ మీద ఆనకట్టలు కట్టకముందు 
ఆ ప్రాంతానికి ఆర్థికంగా ఇప్పుడున్న బలం లేదు. ఆ కాలంలో రాయలసీమ ఆర్థికంగా 
కృష్ణా, గోదావరి జిల్లాల కన్నా ముందుండేది. అక్కడ వున్న చెరువుల పద్ధతి వల్ల నీరు 


తెలుగుభాష కథ 69 


సమృద్ధిగా అంది పంటలు పుష్కలంగా పండేవి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఒక డెల్టా 
భాగాన్ని మినహాయిస్తే మిగతా ప్రాంతాలలో పంటలు కేవలం వర్షాల మీదే ఆధారపడేవి. 
బ్రిటిష్‌వారి పుణ్యమా అని రాయలసీమలో చెరువులు ధ్వంసం అయిపోయాయి. అంచేత 
రాయలసీమ కరువు ప్రాంతమయింది. ఈ లోపున కాటన్‌ కట్టిన ఆనకట్టల వల్ల 
కృష్ణా, గోదావరి జిల్లాలు పంటలు పండే నేలలయ్యాయి. తాము రైతులకి కౌలుకిచ్చిన 
భూములవల్ల వచ్చిన డబ్బుతో అక్కడి బ్రాహ్మణ కులాలవాళ్లు మొట్టమొదట 
ఇంగ్లీషువాళ్లు పెట్టిన స్కూళ్లలో చదివి, పై చదువులకు మద్రాసు వెళ్లి ఆధునిక 
విద్యావంతులయారు. పై చదువులు చదివినా చదవకపోయినా మద్రాసులో వుండే 
వావిళ్లవారి వంటి ప్రచురణాలయాల కారణంగాను, కొత్తగా పెట్టిన భారతి, ఆంధ్రపత్రిక 
వంటి పత్రికల కారణంగాను బ్రాహ్మణులు చాలామంది మద్రాసు చేరారు. వీళ్లు 
ష(తికల్లోను, ఆ తర్వాత ఏర్పడిన రేడియోలోను ఉద్యోగాల్లో చేరారు. పత్రికల [ప్రచారం 
పెరిగిన తరవాత, పత్రికల భాష బ్రాహ్మణ వ్యావహారిక భాషకు దగ్గరకాక తప్పలేదు. 
అంటే చదువుకున్న బ్రాహ్మణులు మాట్లాడే భాషకీ సరళ గ్రాంథికానికీ మరీ దూరం 
కాని మధ్యస్థాయిలో పత్రికల భాష రేడియో భాష వుండేది. పత్రికల్లో ఇంగ్లీషులో 
టెలీప్రింటర్‌ మీద వచ్చిన వార్తలు అనువాదం చేయవలసిన అవసరం వల్ల సంస్కృత 
పదాల ఉపయోగం ఒక పక్క పెరుగుతూ వచ్చినా క్రియాపదాలు మాత్రం గోదావరి 
జిల్లాల్లో చదువుకున్న బ్రాహ్మణుల వ్యవహారంలో వున్నవే వుండేవి. ఈ రకంగా ఒక 
ఆధునిక రచనాభాష తయారయింది. 

ఈ ఆధునిక రచనాభాషలో కూడా అలవాటు బలిమి వల్ల 1వ్రాయుూ వంటి 
గ్రాంథిక వర్ణక్రమాలు, “చెప్పవలెను” 'ఏతెంచిరి' లాంటి క్రియాపదాలు వాడుతూనే 
వచ్చారు. 1947వ సంవత్సరంలో ఆంధ్రవటత్రిక చూస్తే ఒక పక్క సరళ గ్రాంథికం, 
ఇంకొక పక్క బ్రాహ్మణ వ్యావహారికం రెండూ కనిపిస్తాయి. మేము సరిగా తైపారు 
వేసి చూడలేదు కాని నార్ల వెంకటేశ్వరరావుగారి సంపాదకత్వంలో ఆంధ్రప్రభ పూర్తిగా 
బ్రాహ్మణ వ్యావహారిక భాష వాడుకలోకి తెచ్చిందని మా అంచనా. కాని ఇదే 
సమయంలో ఆంధ్రప్రభ వాడుకలో ఎప్పుడూ లేని పెద్ద పెద్ద సంస్ఫృత సమాసాలు 
(ఉదా. సప్తతిమ జన్మదినోత్సవం), సంస్కృత వ్యాకరణం వొప్పుకోని “విలేఖరులు 
వంటి పదప్రయోగాలు వ్యావహారిక రచనాభాష లోకి పట్టుకొచ్చింది. ఈ రకంగా 
వ్యావహారికం అనే భాష నిజంగా వ్యవహారంలో పూర్తిగా లేదని, రచన కోసం ఏర్పడిన 
ఒక కొత్త రకమైన భాష అని, అయినా దీన్ని వ్యావవారికం అంటున్నారని 
బోధపడుతుంది. 

70 


ఇది ఇలా వుండగా వ్యావహారిక భాషకి ఏ రకమైన నియమాలు లేవు, ఎవరికి 
తోచినట్లు వాళ్లు రాయొచ్చు అనే అభిప్రాయం బలంగా అందరిలోనూ వేళ్ళూనుకుంది. 
ఇందువల్ల తెలుగు పత్రికల స్థితి క్రమేణా ఎలా అయిందో చూడడానికి కొద్దిగా 
ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తెలుగులో అంతో ఇంతో పాండిత్యం 
వున్నవాళ్లే సబ్‌-ఎడిటర్లుగా చేరేవారు. భారతిలోను, ఆంధ్రపత్రికలోను పనిచేసిన 
వాళ్లందరూ తెలుగు బాగా చదువుకున్నవాళ్లే. వీళ్లందరూ ఏ రోజుకారోజు తెలుగు 
వార్తలు రాయడానికి ఇంగ్లీషులో వున్న మాటలకి కొత్త అనువాదాలు సృష్టించి అవి 
పత్రికల్లో హెడ్‌లైన్లుగా(పతాక శీర్షిక అనే మాట ఈ కాలంలోనే అమలులోకి వచ్చింది) 
పెట్టినందుకు గర్వవడుతూ వుండేవాళ్లు. ఆల్‌ ఇండియా రేడియో కూడా ఇదే 
సమయంలో కొత్త కొత్త మాటలు, సృష్టించింది. నిలయ విద్వాంసులు, ఆకాశవాణి, 
ఇలాంటి మాటలు ఆల్‌ ఇండియా రేడియో కల్పించినవో. తెలుగు వార్తలు ఢిల్లీ 
నుంచి వచ్చేవి. ఢిల్లీ నుంచి ఉదయం, సాయంత్రం ఏడు గంటలకి చదివే వార్తలు 
ఇంగ్లీషులోనుంచి అవ్పటికప్పుడు అనువాదం చేసేందుకు అక్కడి ఆకాశవాణి 
స్టూడియోలో తెలుగు సంపాదకులు కొందరు పనిచేసేవారు. వీళ్లందరి ఉమ్మడి 
ప్రయత్నం భలితంగా ఆధునిక తెలుగు రచనాభాష పైకి చెప్పబడని కొన్ని 
నియమాలతో, కాగితం మీద ఎక్కడా రాయని కొన్ని కట్టుబాట్లతో తయారవుతూ 
వస్తూ వుందేది. 

గురజాడ అప్పారావుగారు తమ కన్యాతుల్యం రెండవ ముద్రణకి ఇంగ్లీషులో 
రాసిన ఉపోద్దాతంలో ఆధునిక తెలుగు వచన నిర్మాణానికి పుట్టబోయే మహాకవులు 
దారి చూపిస్తారని రాశారు. (‘A great writer must write and make it. Let us 
prepare the ground for ౧1%.) ఆయన అప్పట్లో ఊహించినా, ఊహించకపోయినా 
ఆధునిక తెలుగు భాషని తయారు చేసినది గొప్పరచయితలు కారు: తెలుగు పత్రికల్లో 
వార్తలు రాస్తున్నవాళ్ళు, సంపాదకీయాలు రాస్తున్నవాళ్ళు, వ్యాసాలు రాస్తున్నవాళ్ళు. 

చిన్నయ సూర సూత్రముల జిక్కి కృశించి, వషాదముందుతూ 

వున్న తెనుంగు, శృంఖలము లూడి, సుఖంబుగ మేడమీదు గూ 

ర్చున్నది, నూత్నకాంతి గనుచున్నది, హాయిగ నేడు సంచరి 

స్తున్నది, రామమూర్తి విబుధోత్తమ! నీ శ్రమకున్‌ ఫలంబుగాన్‌ 


తెలుగుభాష కథ u 


అని భోగరాజు నారాయణమూర్తి కాస్త గ్రాంధికంలోను, కాస్త వ్యావహారికంలోను 
పద్యం రాసి (గ్రాంథిక రూపాలు లేకుండా పద్యాలు రాయడం కుదరదని ఇంతకు 
ముందు చెప్పాం.) గిడుగు రామమూర్తి పంతులుని ఎంత మెచ్చుకున్నా, ఆధునిక 
వ్యావహారిక భాష తయారయింది రేడియోల వల్ల, పత్రికల వల్ల మాత్రమే. అయితే 
గిడుగు రామమూర్తిగారి గంభీరమయిన ఉద్యమం వల్ల ఒక గొప్ప మార్చు జరిగింది. 
తెలుగులో రాసేవాళ్లకి వ్యాకరణం అంటే భయం పోయింది. వ్యాకరణ విరుద్ధం అని 
పాత తెలుగు పండితులు అనే మాటకి గౌరవం పోయింది. పత్రికలలో రాసే తెలుగుకి 
గౌరవం వొచ్చింది. 

కాలక్రమేణ పండితులు తగ్గి ఆధునిక కవులు, అంటే పాండిత్యంతో సంబంధం 
లేనివాళ్లు పత్రికల్లో చేరారు. వాళ్లకి ఏ రకమైన జర్నలిస తర్భీదు వుండేది కాదు. 
అది కేవలం ఉద్యోగంలో చేరిన తరవాత నేర్చుకున్నదే అయివుండేది. కాని వచన 
పద్యంలో అయినా, గేయంలో అయినా, కేవలం వచనంలో అయినా సమర్థంగా 
భాషని వాడగల శక్తి వాళ్లకి వుండేది. నార్ల వెంకటేశ్వరరావు దగ్గరనించి, నండూరి 
రామమోవానరావు దాకా, ముళ్లపూడి వెంకటరమణ దగ్గరనించి పురాణం 
సుబ్రహ్మణ్యశర్మ దాకా, అప్పటికి పెద్ద పేరు లేకపోయినా, అసాధారణ ప్రతిభావంతులు 
తెలుగు పత్రికల భాషకి ఒక గొప్ప గౌరవాన్ని కలిగించారు. కాని, వాళ్ల తరం ఒక 
పదిహేనేళ్లలో అయిపోయింది. 


ఈనాటి తెలుగు వచనం 


క్రమక్రమంగా ఈ ఉద్యోగాల్లో తెలుగు మీద ఏ విధమైన పట్టు లేనివాళ్లు, 
అంతో ఇంతో ఇంగ్లీషు మాత్రమే చదువుకున్నవాళ్లు చేరారు. దీని ఫలితంగా తెలుగు 
పత్రికల్లో భాష ఇటు తెలుగూ కాని, అటు ఇంగ్లీషూ కాని ఒక విలక్షణమైన స్థితికి 
చేరుకుంది. ఇంగ్రీషుకి సమానమైన ఏ తెలుగు మాటా వెంటనే తోచకపోతే, ఆ 
ఇంగ్లీషు మాటనే వాదెయ్యడం ఈ కొత్త ఉపసంపాదరులు అలవాటుదేసురున్న పద్ధతి. 
ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రికలో మాకు కనిపించిన, తెలుగు అక్షరాలలో రాసిన, 
కొన్ని ఇంగ్లీషు మాటల జాబితా ఇది : 

రూమరేనట, 

బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌, 


మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, 

కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం, 

బ్యాంకింగేతర లావాదేవీలు, 

ఫిస్కల్‌ రోడ్‌మ్యాప్‌, 

టెంపర్‌ టాంట్రం, 

ట్రెండింగ్‌ ఫోనులు, 

ఫ్యాట్రికో ఫోన్‌ వ్యాలెట్‌, 

విమానాలు ల్యాండు చేసి, 

కన్ఫం చేశారు, 

యాంటీ టెర్రరిజం స్వాడ్‌, 

పాక్‌ ఆర్మీ 

రైల్వే జోన్‌ పరిథిలో, 

సింథటిక్‌ వినియోగానికి చెక్‌ చెబుతున్నారు... 

(ఆది కేవలం ఈ దినపత్రికకే ప్రత్యేకమయిన జాడ్యం కాదు.) 

ఇక పోతే కర్త కర్మలను పట్టించుకోకుండా ఏ అన్వయమూ లేకుండా రాసిన 
వాక్యాలు అన్ని తెలుగు పత్రికల్లోను కొల్లలుగా కనిపిస్తాయి. అవి చదివి వార్తలు 
ఇలాగే వుంటాయి అని సహించి వూరుకుంటున్న తెలుగు పాఠకుల బెదార్యాన్ని 
మన్నించాలి. 

కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా 
చదువుకున్నవాళ్లు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా 
వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కానీ, అవి ప్రచురించే 
పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన (ప్రోత్సాహం లేదు. 
అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్లని గుర్తించే 
సమాజమూ లేదు.కాని జాతీయంగా చాలా పత్రికల్లో ప్రచురించబడే రామచంద్ర 
గుహ లాంటి వాళ్ల ఇంగ్లీషు వ్యాసాలు అనువాదమై తెలుగు పత్రికల్లో కనిపిస్తాయి. 
తెలుగులో పద్యాలు రాసేవాళ్ళకి చాలా నిక్కచ్చి అయిన శిక్షణ వుండాలనే నియమం 
వుంది. కథలు రాసేవాళ్ళకి కూడా, మంచి కథలు అని గుర్తింపు పొందిన కథలు 
అనేకం చదవడం మూలంగా వొచ్చిన అనుభవం వుంది. కాని, వచనమంటే నోటికి 


తెలుగుభాష కథ 73 


ఏది వస్తే అదే రాసే వాక్యాలు అనే అభిప్రాయమే మన మనసుల్లో వుంది. వచన 
రచనకి ప్రత్యేకమైన శిక్షణ కావాలని, వ్యాసనిర్మాణానికి నియమాలు, పద్ధతులు 
ఉన్నాయని, ఆలోచనలు చెప్పడానికి, అవి స్పష్టమైన భాషలో రాయడానికి ప్రత్యేకమైన 
తర్భీదు అవసరమని, ప్రతి ఆలోచనారంగానికీ అనువైన ఒక తార్మిక విధానం వుందని, 
ఆలోచనల్లో క్లిష్టత, వాక్యనిర్మాణంలో సరళత, రెండూ కలుపుకున్నదే మంచి వచనమని 
మనకి చెప్పేవాళ్లు ఎవరూ లేరు. బళ్ళు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల్ని 
సమాచారం కంఠతా పట్టి అప్పచెప్పేవాళ్ళుగానే తయారుచేస్తున్నాయి కాని విమర్శతో 
కూడిన ఆలోచన చేయగలవాళ్ళుగా తయారుచేయడం లేదని మనం ఇప్పటికీ 
గుర్తించడంలేదు. 

విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలు మరో విచిత్రమైన పరిస్థితిలో చిక్కు 
కున్నాయి. తెలుగులో పిహెచ్‌.డి.లు తయారవడం మొదలుపెట్టి దాదాపు 90 ఏళ్లు 
కావస్తున్నా డజన్ల కొద్దీ పిహెచ్‌.డి.లు తయారవుతున్నా, ఇంతవరకూ సిద్దాంత నిరూపణ 
కోసం ఎలా పరిశోధన చేయాలి, ఏమి చదవాలి, తన పరిశ్రమ చేస్తున్న రంగంలో 
ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? అనే విషయంలో ఏ రకమైన ప్రావీణ్యం లేకుండా 
నానాటికీ చవకబారు పిహెచ్‌.డి.లు వస్తున్నాయి. పిహెచ్‌.డి. కోసం రాసిన థీసిస్‌ఎంత 
చవకబారుగా వున్నా డాక్టర్‌ అనే బిరుదుకి మాత్రం గౌరవం పెరిగిపోయింది. కవిత్వం 
రాసేవాళ్లు కూడా పేరు ముందు డా. అని పెట్టుకుంటున్నారు. 

తెలుగు భాషలో వాక్యనిర్మాణక్రమం కానీ, వాక్యాన్ని వాక్యాన్ని కలిపి ఒక 
ఊహని సహేతుకంగా ఒక పద్ధతిలో రాయడం కానీ ఎలాగో మనం ఎప్పుడూ 
నేర్చలేదు. పిల్లలకి తెలుగు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పదస్వరూపంలో తప్పుందా, 
అరనున్నలు, బండి-రలు సరిగా ఉన్నాయా లేదా, సంధులు సరిగా చేశారా లేదా, 
ఇవే పట్టించుకున్నారే కాని వాక్య నిర్మాణ క్రమాన్ని ప్రసంగ పాఠపు పొందికని 
ఎప్పుడూ గమనించలేదు. ఈ రోజుక్కూడా తెలుగు వచనంలో ఆ లక్షణాలు సరిగ్గా 
లేవు. మంచి వచనం అంటే ఏమిటి అన్నదాని గురించి ఆలోచన లేదు, శిక్షణా లేదు. 
ఈ సంగతి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం రాస్తున్న తెలుగు వచనాన్ని పరిశీలిస్తే 
ఎంత మంది పెద్ద పేరున్న తెలుగువాళ్లు అవలీలగా గజిబిజి వాక్యాలు రాస్తారో, 
గందరగోళంగా ఊహలు చెప్తారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంగ్లీషు నుంచి మనం 
కామాలు, పుల్‌స్టాపులు, ఆశ్చర్యార్థక గుర్తులు, ప్రశ్నార్థకాలు తెచ్చుకున్నాం సరే. ఇవి 


74 


వచ్చిన తరవాత కూడా పేరాగ్రాపులు ఎలా కూర్చాలి, పేరాగ్రాఫు ఎక్కడ అయిపోతుంది, 
మొదటి పేరాగ్రాఫుకి రెండవ పేరాగ్రాపుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఈ 
వ్యాసంలో చెప్పిన ఊహ మళ్లామళ్లా చెప్పామా, ఆ చెప్పిన ఊహ స్పష్టంగా చెప్పామా, 
ఇందులో అక్య్లేని వాక్యాలు ఎన్ని ఉన్నాయి, నిరాధారమైన విషయాలు, అస్పష్టంగా 
చెప్పినవి, బాధ్యత లేకుండా రాసిన వాక్యాలు ఈ వ్యాసంలో ఉన్నాయా ఇటువంటి 
ప్రశ్నలు వేసుకుని చూస్తే ఇవాళ అచ్చయిన పుస్తకాలలో వున్న వచనంలో ఎన్ని 
లోపాలున్నాయో మనకు తెలుస్తుంది. 

ఈ లోపాలని ఎలా సవరించుకోవాలి అన్న ప్రశ్న మనకు పుట్టనే పుట్టదు. 
రాసింది రాసినట్లే అచ్చు కావడం, ఇంతే మనకు కావలిసింది. ఈ రకమైన 
విశ్చంఖలమైన స్వేచ్చకి వ్యావహారిక భాషా వాదం బోలెడు సాయం చేసింది. ఒక 
మాట వ్యాకరణం ప్రకారం సాధువా కాదా అని ఆలోచించవలసిన రోజుల్లో అందమైన 
వాక్యానికి, నిర్దుష్టమైన వాక్యానికి తేడా చూసుకోవలసిన అవసరం మాత్రమే 
ఉండేది. వ్యావహారిక భాషా వాదం వచ్చి మనకు నేర్చినది ఏమిటి అంటే, మనకు 
నోటికి వచ్చిన వాక్యం ఎలాంటి శిక్షణా లేకుండా హాయిగా రాసేయవచ్చు అని. 

ఈ రకమైన విశ్చంఖలమైన స్వేచ్చ వల్ల ఇప్పుడు తెలుగు భాషలో రచన ఏ 
స్థితిలో వుంది? ముందు రచనలని రెండు భాగాలు చేద్దాం. ఒకటి సాహిత్య రచనలు: 
పద్యాలు, వచన పద్యాలు, పాటలు, కథలు, నవలలు, ఇలాంటివి. వీటిని ఎవరూ ఏ 
రకంగానూ శాసించకూడదు. కవి, రచయిత, ఆడ, మగ, ఎక్కువ కులాలవారు, 
తక్కువ కులాలవారు, హిందువులు, ముస్లిములు, ఇంకా అనేక సమూహాలవాళ్లు 
తమ సృృజనాశక్తిని, ఆలోచనని, ఉద్యమాలని, ఊహల్ని రకరకాల భాషల్లో వాళ్లకి 
ఇష్టమొచ్చిన పద్ధతిలో రాయనివ్వండి. ఆ రకమైన రచనలకి భాషాపరంగా ఏ 
రకమైనటువంటి నియమాలు అక్కరలేదు. 

రెండవది, వచనం. కేవలం ఆలోచనలు స్పష్టంగా చెప్పడానికి మాత్రమే వచనం 
ఉపయోగపడాలి. ఇది రాసే భాష వ్యావహారిక భాష అనే పేరు పెట్టుకుంటే తప్పులేదు 
కాని ఇది ఆధునిక రచనాభాష అని గుర్తించాలి. ఈ భాషకి ఏకత్వం, ప్రామాణికత 
ఉండి తీరాలి. ఇప్పటికీ దీనికి మంచి పేరు ఏర్పడలేదు. ఏమయినా ఇది కథలు, 
కావ్యాలు రాసే భాష కాదని, ఆలోచనలు రాసే భాష మాత్రమే అని, ఇది రచనా 
భాష అని, అక్షరాలా మాట్లాడే భాష కాదని గుర్తించాలి. ఈ సంగతి భాషా చర్చల్లో 


తెలుగుభాష కథ 7 


పాల్గొన్న కొన్ని వందల మంది - గిడుగు రామమూర్తి దగ్గరినుంచి మామూలు వ్యాసం 
రాసే రచయిత వరకు - ఎవరూ స్పష్టంగా చెప్పలేదు, ప్రపంచంలో ఏ భాష కూడా 
అక్షరాలా మాట్లాడినట్టు రాయబడదని, రాసినట్టు మాట్లాడబడదని, అంచేత రాసే 
భాషకి ఒక రకమైన ప్రామాణికత, కొన్ని నియమాలు ఉండక తప్పదని మనం 
గుర్తించలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు, ఎవరు పలికినట్లు వాళ్లు రాయొచ్చు, అదే 
వ్యావహారిక భాష అనే అభిప్రాయం తెలుగు వచనాన్ని ఏ స్థితికి తీసుకొచ్చిందో ఏ 
ఒక రోజు పత్రికల్ని చూసినా తెలుస్తుంది. 


తెలుగు వచన రచనకి కావలసిన శిక్షణ 


వ్యావహారిక భాష అనే పేరుతో చెప్పుకోదగ్గ కట్టుబాట్లు లేని ఒక ఆధునిక 
రచనాభాష 1940ల నాటికి తయారయింది. ఆ భాషలో చప్పుకిదగ్గ మంచి వచన 
రచనలు చేసినవాళ్లు చాలామంది వున్నారు. వీళ్లలో చాలామంది కథలు, నవలలు 
రాసినవాళ్లయితే కొద్దిమంది మాత్రం వైజ్ఞానిక విషయాల మీద పుస్తకాలు 
రాసినవాళ్లు. ఇలాంటి వచనం రాసినవాళ్లందరూ ఇంగ్లీషు బాగా వచ్చినవాళ్లే. ఇంగ్లీషులో 
వచ్చిన వచనాన్ని అనుసరించి దాదాపు అదే తర్మంతో, అదే ఆలోచనా విధానంతో 
తెలుగు వచనాన్ని సమర్థంగా రూపొందించినవాళ్లలో కొడవటిగంటి కుటుంబరావు 
పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొ.కు. వ్యాసాలుగా వి.ర.సం. ప్రచురించిన సంపుటాలు 
చూస్తే వ్యాస నిర్మాణంలో కుటుంబరావు ఎంత (శ్రద్ధ తీసుకున్నారో తెలుస్తుంది. దానితో 
పాటు వాక్యనిర్మాణంలో, ఆలోచనా తర్మంలో పైకి ఆడంబరంగా చెప్పకపోయినా, 
విమర్శకులు ప్రత్యేకంగా గుర్తించకపోయినా ఆయన తెలుగు వచనానికి, తెలుగు 
వ్యాసానికి యెంత గొప్ప నిర్మాణాన్ని ఇచ్చారో బోధపడుతుంది. కాకపోతే వచనాన్ని 
గురించిన చర్చలు మనకు లేవు కాబట్టి, మనకు ఎవరు ఏది రాసినా వచనమే ఎలా 
రాసినా వచనమే అనే అభిప్రాయం యేర్చడబట్టి తెలుగు రచనలో పొల్లు నెల్లు 
కలిసిపోయి వుంటాయి. నీటిని నిచక్షించి చూసించేనాళ్లు లేకపోవడంతో నునకు 
తెలుగు వచనం మీద ఆలోచన వృద్ధి పొందలేదు. ఒక పక్కతెలుగు పత్రికలు ఇంగ్లీషు 
మాటలు విచ్చలవిడిగా వాడేస్తూ, తెలుగులో వందల కొద్ది పుస్తకాలు దారీ తెన్నూ 
లేకుండా అచ్చు అవుతూ వున్నా కూడా, తెలుగు వుస్తకాల గతి ఏమిటి అని 
ఆలోచించేవాళ్లు ఇప్పటికీ కనిపించరు.* 


76 


“తెలుగు యెప్పుడుగాని ఉత్తమ విద్యాద్వారంగా వుండలేదు" అని అక్కిరాజు 
ఉమాకాంతంగారు అన్నారని ఇంతకు ముందుచెప్పాం (చూ. ఫుట్‌నోట్‌14). ఒకప్పుడు, 
అంటే ఇంగ్లీషు మనదేశంలో రాజ్యం యేలక ముందు, మనం శాస్త గ్రంథాలన్నీ 
సంస్కృతంలోనే రాశాం. ఒక్క దక్షిణాంధ్ర యుగంలో మాత్రం తెలుగు శాస్త్రభాష 
అయ్యింది అని నిడదవోలు వెంకటరావు అన్నారు అని కూడాచెప్పాం. అయినా 
మొత్తం మీద సంస్కృతానిదే శాస్తాధికారం. జగన్నాథ పండితరాయలు తెలుగువాడు 
అని మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా ఆయన రసగంగాధరం సంస్కృతంలోనే 
రాశాడు. ఇవాళ ఆలోచనాశక్తిని పెంపొందించే వుస్తకాలు తెలుగు వాళ్లయినా 
ఇంగ్లీషులోనే రాయాలి. అంటే పూర్వపు సంస్కృతం స్థానాన్ని ఇంగ్లీషు ఆక్రమించింది. 
ఇప్పుడు ప్రస్తుత సమస్య తెలుగు వచనానికి శాస్తస్థాయి కల్పించగలమా అనేది. 
అలా కల్పించగలగాలి అంటే తెలుగు రాసే పద్ధతిలో రెండు మార్పులు రావాలి. 

1. వాక్యనిర్మాణక్రమం: అచ్చులో వున్న ఆధునిక తెలుగు వచనం పరిషత రూపంలో 
ఏర్పడడానికి పత్రికలు, ప్రచురణ సంస్థలు ఉమ్మడిగా పూనుకోవాలి. ప్రచురణ 
సంస్థలకి ప్రత్యేకమైన భాషా పరిష్మర్తలు వుండాలి. వాళ్లు ఆ ప్రచురణ సంస్థ వాడే 
భాషకి నియమాలు యేర్చరిచి ఆ నియమాలకి లోబడి రాసిన వచనాన్నే తాము 
ప్రచురిస్తామని నిక్కచ్చిగా చెప్పాలి. ఈ భాషా పరిష్కర్తల్నే ఇంగ్లీషు ప్రచురణ సంస్థలవారు 
కాపీ ఎడిటర్లు అంటారు. తెలుగులో ఏ ప్రచురణ సంస్థకీ పాఠపరిష్కర్తలు, కాపీ 
ఎడిటర్లు లేరు. ఈ విషయం మేము గతంలో “తెలుగులో పుస్తక ప్రచురణ - 
ఆకారవికారాలు” అన్న వ్యాసంలో చర్చించాం. 

2. వచనం: ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే పూర్వం మనకి శాస్త్రగ్రంథాలు రాసేటప్పుడు 
అనుబంధ చతుష్టయం పాటించాలి అని ఒక నియమం ఉండేది. అనుబంధ 
చతుష్టయం అంటే ఈ నాలుగు; 1. విషయము, 2. ప్రయోజనము, 3. సంబంధము, 
4. అధికారి. ఏ పుస్తకంగానీ రాసేవాళ్ళు ఈ నాలుగు ముందుగా చెప్పాలి. అంటే: 
1. ఈ పుస్తకంలో విషయమేమిటి? 2. దీనివల్ల ప్రయోజనమేమిటి? 3. ఈ పుస్తకంలో 
విషయానికి చుట్టూ వున్న ఇతర విషయాలకి సంబంధం ఏమిటి? అంటే ఈ పుస్తకంలో 
చెప్పిన విషయం ఏ విధంగా ఈ శాస్త్రానికి చెందిన ఇతర విషయాలతో సంబంధిస్తుంది? 
ఇందులో ఏది చెప్పబడుతుంది? ఏది చెప్పబడదు? 4. ఈ పుస్తకాన్ని చదవడానికి 
పాఠకులకి ఎటువంటి అర్హతలు కావాలి? ఈ నాలుగు విషయాల్ని ముందే చెప్పేస్తే 


తెలుగుభాష కథ లా 


చదివేవాళ్ళు ఆ పుస్తకం సరిగ్గా చదవగలుగుతారు. లేదా అందులో వున్న విషయంపై 
అధికారం లేకపోతే చదవడం మానేస్తారు. అంతేగాని ఆ పుస్తకం తీసి తమకు తోచిన 
మాటలు చెప్పరు. తెలుగులో మనం రాసే పుస్తకాల్లో ఈ అనుబంధ చతుష్టయాన్ని 
పాటించాలని అనుకుంటే తెలుగు వచన సంప్రదాయం పటిష్టంగా, తార్మికంగా 
వుంటుంది. 

ఆంగ్ల నిఘంటువుల సంప్రదాయం తెలుగులో కూడా వుంటే అందులోని 
పదాలకి వాటి వాడుక గురించిన గుర్తింపులు ఉండేవి: ఉదా. 1. కవిత్వోపయోగి, 
2. పాండిత్య ప్రకర్షకం, 8. ప్రాబీనం, 4. కృతకం. తెలుగులో ఇప్పటికీ నిఘంటువులలో 
ఈ రకమైన గుర్తింపులు మనకు కనపడవు. ఈ గుర్తింపులు లేకపోవడం చేత తెలుగులో 
ఉత్తరం ముగించేటప్పుడు భవదీయుడు, విధేయుడు, అనే మాటలు గౌరవార్థంలోను, 
(ప్రేమగా, ఆప్యాయంగా అనే మాటలు వ్యక్తిగతమైన ఉత్తరాలలోను ఉండడమే కాకుండా 
ఉద్యోగసంబంధమైన ఉత్తరాలలో “నమస్సుమనుస్సులతో' లాంటి మాటలు రాస్తే 
ఎవరూ కాదనడానికి వీల్లేదు. ఏది ఆధునిక తెలుగు భాష, ఏది కాదు అనే విషయంలో 
మనకు ఒక నిశ్చితమైన అభిప్రాయం రావడానికి మనకు నిఘంటువులు, ప్రచురణ 
కర్తలు తోడ్చడాలి. పైన చెప్పినట్లు పద్యాలు రాయడానికి కవిత్వాలు చెప్పడానికి 
పాటలు పాడడానికి ఎవరి తోడ్పాటు, పోషణ అక్కర్లేదు. అందులో యే భాష వాడినా 
దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. అది కవిస్వేచ్చ. కాని, వచనం కొన్ని 
నియమాలకి లోబడి ఉండాలి, ఆ నియమాలు అందరూ అనుసరించాలి. వచనం 
రాయడం ఎలాగో, వ్యాసం రాయడం ఎలాగో చిన్నప్పటినుంచి తరగతి గదుల్లో 
నేర్పించాలి. ఈ రకంగా నేర్చకుండానే వచనం రాయడం వచ్చేస్తుందనే భ్రమ 
మనందరిలో ఇప్పటికీ వుంది. మంచి వచనం లేని జాతికి మంచి ఆలోచన కూడా 
వుండదు. అందుచేత మనం ఆలోచించవలసింది సాహిత్యాన్ని గురించి కాదు, వచనాన్ని 
గురించి. 

అయితే తెలుగు వచనాన్ని ఇప్పుడు మనం నిజంగా బాగు చేయగలమా! 
ఇంగ్లీషు మన మనస్సుల్లో ఇంతగా చోటు చేసుకున్న తరవాత పెద్ద ఉద్యోగాలలో 
ఉన్న వాళ్లతో సహా అందరూ సగం తెలుగు మాటలు, సగం ఇంగ్లీషు మాటలు కలిపి 
ఏ వాక్యాన్ని పూర్తిగా తెలుగులో కాని, పూర్తిగాఇంగ్లీషులో కాని మాట్లాడలేని పరిస్థితిలో 
ఉండగా తెలుగు ఏం కాబోతోంది అని గట్టిగానే ఆలోచించాలి. ఇక మాట్లాడే భాష 


78 


గురించి పక్కన పెట్టి రాసే భాష గురించి చూసినా పత్రికల నిండా ఇంగ్లీషు మాటలే 
తెలుగు అక్షరాల్లో కనిపిస్తాయని ఇంతకుముందే చెప్పాం. ఇది ఇలా ఉండగా స్కూళ్లలో 
మొదటి తరగతినుండి ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
నిర్ణయించిందని వార్తల్లో చదివాం. ఈ పరిస్థితుల్లో తెలుగుకి ఒక భాషగా భవిష్యత్తు 
ఉందా! ఒకటో తరగతినుంచి ఇంగ్లీషులో పాఠాలు చెప్పాలి అంటే అర్ధం ఏమిటి? 
ఇంగ్లీషులో మాట్లాడే అలవాటు పాఠం చెప్పేవాళ్లకి సులభంగా రావాలి. ఇంగ్లీషులో 
పాఠాలు విని వాటి మీద ప్రశ్నలు ఇంగ్లీషులోనే అడగాలంటే ఇంగ్లీషులోనే ధారాళంగా 
మాట్లాడడం ఒకటో తరగతి పిల్లలకి వచ్చి ఉండాలి. ఇది ఎలా సాధ్యం కాబోతుందో 
మనకింకా తెలియదు. ఈ సంగతి పక్కన పెట్టి తెలుగు వచనం అభివృద్ధి కావడానికి 
ఆవకాశాలు ఏమయినా వున్నాయా! పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు, చిన్న ఉద్యోగాలు 
చేసుకుంటున్న వాళ్లు, ఆఖరికి ఇళ్లలో పంటలు గురించి మాట్లాడే వాళ్లు కూడా సగం 
ఇంగ్లీషు మాటలు, సగం తెలుగు మాటలు కలిపి మాట్లాడుతున్నారు. అంచేత తెలుగు 
వాక్యాలు రాయడంలో తెలుగు మాట్లాడటంలో శిక్షణ మనకి ఎలా వస్తుంది? 

ఇంకొంచెం వెనక్కి వెళ్లి చూస్తే, చారిత్రకంగా మనకి ఒక సంగతి బోధపడు 
తుంది. మెకాలే ఇంగ్లీషులోనే ఈ దేశానికి భవిష్యత్తు ఉంది. భారతదేశంలో మనుషులు 
తెల్లవాళ్లలాగే ఆలోచించి తెల్లవాళ్లలాగే తయరవాలి అని నిర్ణయించి పెట్టాడు. ఈ 
నిర్ణయాన్ని మనం ఎందుకు అంత తేలికగా ఒప్పేసుకున్నాం? ఇంగ్లీషులోనే 
చదువుకున్నా మన విజ్ఞానాన్ని మనం ఎందుకు అంత తేలికగా వదిలేసుకున్నాం? 
తెలుగు మన మాతృభాష అని, తల్లిభాష అని, అమ్మనుడి అని, ఇంటిభాష అని 
రకరకాల ముద్దపేర్లతో తెలుగుని కాపాడుకోవాలి అని ఉపన్యాసాలు చెప్పడం మనం 
తరుచు చూస్తూనే వున్నాం. కానీ ఆ ఉపన్యాసాలవల్ల ఏమీ అవడం లేదని మనకి 
పూర్తిగా తెలుసు. 

మనకి సంస్కృతం శాస్త్రభాష అని, తెలుగు కావ్యభాష అని ఇంతకుముందు 
ఒకసారి చెప్పాం. ఆలోచనలుచెప్పవలసి వచ్చినప్పుడల్లా సంస్కృతమే వాడాం. 
తెలుగువాళ్లు కూడా శాస్త విషయాలు సంస్కృతంలోనే రాసారు. కథలు, కవిత్వాలు 
తెలుగులోనే రాసుకున్నా శాస్త విషయాలకొచ్చేసరికి సంస్కృతమే వాడారని మళ్లీమళ్లీ 
చెప్పాం. మనం చేసిన పని ఏమిటంటే ఆ సంస్కృతాన్ని ఇంగ్లీషువాళ్లకి వదిలేసి, 
మన పండితుల్ని పనికి రాని వాళ్లుగా జమకట్టి, ఇంగ్లీషుని తలకెత్తుకోవడం. అంటే 
మన ఆలోచనా భాష ఇంగ్లీషు అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీషులో తప్ప మనం 


తెలుగుభాష కథ 79 


కొత్త ఆలోచనలని, అంటే కొత్త శాస్త్ర విషయాల్ని చెప్పలేం. 

తెలుగు నిలబడాలి అంటే అది మాతృభాష అని గగ్గోలు పెడితే చాలదు. 
తెలుగు కొత్త ఆలోచలని చెప్పే భాషగా మనం తయారు చేయగలమా! అంటే, మనం 
తెలుగుని శాస్తభాష చేయగలమా! మన మనసులు కొత్త రకాల ఆలోచనలు 
చేసినప్పుడల్ల ఆ ఆలోచనలు తెలుగులో చెప్పగలమా! ప్రస్తుతం భారతదేశం రెండు 
భాగాలుగా విడిపోయిందని కొత్త ఆలోచనలు చేసేవాళ్లంతా పుస్తకాలు ఇంగ్లీషులో 
రాస్తున్నారని, కథలు కవిత్వాలు మాత్రం వాళ్ల వాళ్ల సొంత భాషల్లో రాస్తున్నారని, 
ఇంగ్లీషులోనే కవిత్వాలు, నవలు రాసేవాళ్లు కూడా వున్నారని, వాళ్లకు వచ్చే ప్రాముఖ్యం 
సొంత భాషల్లో రాసేవాళ్లకి రావడం లేదని మనం చూస్తూనే ఉన్నాం. ముల్మ్‌నాజ్‌ఆనంద్‌ 
నుంచి సల్మాన్‌ రష్టీ దాకా, ఆర్‌. కె. నారాయణ్‌ నుంచి అరుంధతి రాయ్‌ దాకా 
ఇంగ్లీషులో వచ్చేటంత ప్రఖ్యాతి అంత కంటే బాగా రాసిన వాళ్లకి కూడా రావడంలేదు. 
ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు భాషకి నిజంగా భవిష్యత్తు లేదని, క్రమక్రమంగా 

మన ఆలోచనలు కూడా ఇంగ్లీషులోనే చేస్తామని చెప్పడం చాలా తేలిక. అయితే ఆ 

ఆలోచనలు చేసే ఇంగ్లీషు బలమయిన ఇంగ్లీషు అవదు. సగం ఇంగ్లీషు ముక్కలు, 

సగం తెలుగు ఊహలు కలిపిన ఒక సంకర భాష మనకు అలవాటు అవుతుంది. 
ఆందులో మన జాతి కొత్త ఆలోచనలు చెయ్యలేదు. ఇదే కాబోతుందా! ఈ వరవడిని, 

ఈ ప్రవాహాన్ని మనం ఆపగలమా! తెలుగు మాతృభాష అని అరవడం మానేసి 

దాన్ని శాస్తభాషగా అభివృద్ధి చేయగలమా! మన ఊహలు తెలుగులో చెప్పిన రోజున 

ఆ ఊహలు శాస్త్రత్వాన్ని పొందిన తరవాత, ఆ ఊహలు ఇంగ్లీషు వాళ్లని అనువాదం 

చేసుకోనివ్వండి. ఇది జరగాలని మన మేధావులు గట్టిగా పట్టుపట్టక పోతే, ఒప్పుకోవడం 

కష్టమే అయినా తెలుగు అంతరించి పోవడం తప్పదు. 

పాదసూచికలు : 

1. 1900 నాటికి బాలవ్యాకరణము 17 సార్లు అచ్చయ్యింది. 1900 తరువాత దీని ప్రాచుర్యం 
బాగా పెరిగిందని నిడదవోలు వెంకటరావు అభిప్రాయ పడ్డారు. 1911 తరువాత వావిళ్ళ 
వారు బాలవ్యాకరణాన్ని తరచుగా ప్రచురించారు. తొలి ముద్రణలకు సంబంధించిన మరిన్ని 
వివరాలు నిడదవోలు వెంకటరావు, చిన్నయ నూరి జీవితచరిత్ర-రచనలు 
(సాహిత్యోవన్యాసములు, 1962) అన్న వ్యాసంలో చూడవచ్చు. 

2. జోలెపాళయం మంగమ్మగారి 7h6 Rate Schools of Godavari (1973) అన్న గ్రంథంలో 
1871-72 సంవత్సరంలో గోదావరి జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో వాడిన పుస్తకాల 


80 


స స రా 


గురించిన సమాచారం ఉంది. వ్యాకరణ పుస్తకాల జాబితాలో 20 బడుల్లో వెంకయ్య 
వ్యాకరణం, 2 చోట్ల ఉదయగిరి శేషయ్య వ్యాకరణం, 44 బడుల్లో చిన్నయ సూరి రాసిన 
విభక్తి బోధిని వాడబడ్డాయి. వచన పుస్తకాలుగా 107 బడుల్లో బాలశిక్ష నాలుగు చోట్ల 
వెద్దబాలశిక్ష, 121 బడుల్లో నీతిసంగ్రవాము చదివేవారని తెలుస్తోంది. మరిన్ని వివరాలకి 
చూ. Appendix F — List of books used in the primary schools (Telugu) in 1871- 
72, page 93. 

ఆరుద్ర గారు తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో : “చిన్నయ సూరి గ్రంథానికి వ్యాఖ్య 
రాయించాలని గాజుల లక్ష్మీ నరను శెట్టి గారు ప్రయత్నించారుగాని ఆ ప్రయత్నాలు సఫలం 
కాలేదు... ఇరవయ్యో శతాబ్దంలో వ్యాఖ్యానాలు వెలువడ్డాక గాని బాల వ్యాకరణం 
రాజ్యమేలడం ప్రారంభించలేదు. పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్థంలో శేషయ్య వ్యాకరణం, 
వెంకయ్య వ్యాకరణం వంటివే పఠన పాఠనాదులలో ప్రసిద్ధాలు.” అన్నారు. ఈ వివరాలు 
ఆయన ఎర్మడ సేరరించినది దునరకి చెప్పలేదు. (చిన్నయ నూరి పెద్దరికం; న.ఆం., సంపుటం 
10, 1990, పేజి 36) నిడదవోలు వెంకటరావుగారు వైన చెప్పిన వ్యాసంలోనే (1962) 
1887 నాటికి బాలవ్యాకరణం 8 ముద్రణలు పొందితే శేషయ్య వ్యాకరణం, వెంకయ్య 
వ్యాకరణం 10-12 ముద్రణలుపొందాయని చెప్పారు. 

ఉదయగిరి శేషయ్య రాసిన “తెలుగు వ్యాకరణము” (1857) 19వ శతాబ్దం రెండవ 
భాగంలో వచ్చిన వ్యాకరణాల కంటే చాలా భిన్నమయింది. దీనిలో భాష సరళంగాను, 
పుస్తకం అచ్చు వేసిన తీరు కంటికి చాలా సొంపుగాను ఉంటుంది. తక్కిన వ్యాకరణ 
పుస్తకాల రచయితలతో పోలిస్తే శేషయ్య పెద్ద హోదాలో పని చేయలేదు. 

“శేషయ్య వ్యాకరణం ఇప్పుడెక్కడా కనపడడం లేదు. అది వెంకయ్య వ్యాకరణానికి బదులుగా 
బయలుదేరింది. వీరభద్ర పళ్ళేనికి హనుమత్సళ్ళెం వంటిది. శేషయ్య అనే ఆయన బ్రాశారని 
తోస్తుంది. వెంకయ్య వ్యాకరణం మాత్రం వెంకయ్య వేయించిందిగాని రచించిందికాదు. 
అయితే ఆయన పేరుతో వ్యవహరించడం “ప్రణ్యైర్యశోలభ్యతే” అనే అభిప్రాయానికి ఉదాహరణం 
అనుకోవాలి. నన్నయభట్టీయం సూత్రాలకు బాలసరస్వతి వ్రాసిన టీకను విడదీసి తాడినాడ 
వెంకయ్యగారు అచ్చువేయించినారు. ఇప్పటికీ ఆ పేరుతోనే వ్యవహరింపబడుతూ ఉంది.” 
(చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, కథలు గాథలు, ప్రథమ భాగం, పేజి 405). 

చూ: ఆరుద్ర, స.ఆం.సా; సంపుటం 10, 1990, పేజి 28-29. 

కవిజీవితములు - గురజాడ (శ్రీరామమూర్తి (1913, 3 60) - పే. 447-49. 
కవిజీవితములు - గురజాడ శ్రీరామమూర్తి(1913, 3౩ 0) - పే. 455-56. 

చూ. వేదము వేంకటరాయశాన్తులవారి జీవితచరిత్ర నంగ్రవాము (1948, మద్రాసు), 
పు. 9. దీనిని బట్టి చిన్నయ సూరి తన జీవితమంతా కేవలం మద్రాసులోనే గడపలేదనీ, 


తెలుగుభాష కథ 81 


10. 


కే 


12. 


12. 


14. 


కొన్ని తెలుగు సంస్థానాలకి కూడా వెళ్ళాడని తెలుస్తుంది. శిష్టు కృష్ణమూర్తిని గురించి, 
ఆయనకు చిన్నయ సూరికి మధ్య జరిగిన వివాదం గురించి మరికొన్ని వివరాలు కందుకూరి 
వీరేశలింగంగారి ఆంధ్రకవుల చరిత్రము - మూడవ భాగములో (1950) చూడవచ్చు. 
కల్లూరి వేంకటరామశాస్తి; బాలవ్యాకరణ గుప్తార్థబ్రకాశిక; రెండవ ముద్రణ 1929 (మొదటి 
ముద్రణ 1915). 

సుంకర రంగయ్య పేరుతో బాలవ్యాకరణ గుప్తార్థప్రకాళిక' అన్న 176 పేజీల పుస్తకం 
1908లో రాజమండ్రిలో అచ్చయ్యింది. ఈ పుస్తకం గురించి నిడదవోలు వెంకటరావు తన 
సాహిత్యోవన్యాసములలో (1962) ప్రస్తావించారు. ఈ పుస్తకం ప్రతి బ్రిటిష్‌ లైబ్రరీలో 
వుంది. ఈ (ప్రతి 110 సంవత్సరాల తరవాత మొదటిగా తెరిచి చూసింది ఈ వ్యాస 
రచయితలే. రంగయ్య పుస్తకానికి రాసిన వీఠికలో వేంకటరామశాప్రిని, చిన్నయ సూరిని 
చాలా గౌరవంతో ప్రస్తావిస్తే వేంకట రామశాస్త్రి పుస్తకానికి రాసిన ముందుమాటలో రంగయ్యనీ, 
చిన్నయ సూరిని అంత తీవ్రంగా విమర్శించడాన్ని చూడవచ్చు. వీరిద్దరి మద్య వివాదాలు 
చివరకు కోర్టులకెక్కి ఎవరెంత భాగం ప్రచురించుకోవాలో కోర్టులు నిర్ణయించాయి. ఈ 
కారణం చేతే రంగయ్య పుస్తకం అర్ధంతరంగా ఆగిపోతుంది. మరొక చమత్కారం ఏమంటే 
1915 నాటి తొలి ముద్రణలో ప్రస్తావించబడిన ఈ కోర్టు గొడవలు 1929 నాటీ రెండవ 
ముద్రణలో వుండవు. 

పాత్రోచితభాషపైన జరిగిన వాదనల్లో కొక్కొండ వెంకటరత్నం, కందుకూరి వీరేశలింగం, 
వేదం వెంకటరాయశాప్రి, (శ్రీపాద కృష్ణమూర్తి లాంటి వారు కూడా తమ ప్రత్యర్థులతో 
ఎంత తీవ్రంగా వ్యక్తిగత దూషణలతో తగువులు పడ్డారో తెలిసినదే. 

హాస్యం కూడా కొన్ని సార్లు హద్దులని మించి గిడుగు, ఆరుద్ర లాంటి వాళ్ళు కూడా చిన్నయ 
సూరిని గురించి తేలిగ్గా మాట్లాడటం వరకు వెళ్ళింది. ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో 
“(చిన్నయ సూరి) పుట్టినప్పుడే ఆ శిశువు కుడికంట్లో నల్లగుడ్డు కొంచెం స్థలంమారి ఉంది. 
పెద్దయ్యాక చిన్నయ్య దృక్పథం వేరవడంలో ఆశ్చర్యం లేదు” అని రాశారు (సంపుటం 10, 
పేజి 26) గిడుగు కూడా “ఎందునా పొందని నేది అధ్వాన్నపు తెలుగు పరవస్తు చిన్నయసూరి 
గారి మూలముగా దాపరించినది... ఆయన మాత్రము వింత తెలుగు వ్రాసేవారు” అన్నారు. 
(చూ. ఆంధ్రవండితభిషక్కులభాషాభేజుం). 

దువ్వూరి వెంకటరమణశాగ్రి; బాలవ్యాకరణ హరికారికల పౌర్వావర్య విమర్శనము; 
ఆంధ్రసాహిత్యపరిషత్సత్రిక; సంపుటం 15, సంచిక 5-6; 1927; పే. 32-70. 
ఆంధ్రకవులచర్షితము కందుకూరి వీరేశలింగం; విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌; 2005, 
చే. 962-68. 

వెన్నెలకంటి సుబ్బారావు 1820లో మద్రాస్‌ స్కూల్‌ బుక్‌ సొసైటీ వారికి ఇచ్చిన నివేదకలో 
ఇంగ్లీషు చదువులపై పెరుగుతున్న ఆసక్తిని గురించిన చెప్పిన మాటలు గమనించదగ్గవి. 


15. 


16. 


4. 


18. 


19. 


20. 
21. 


సుబ్బారావు ప్రకారం 1820 నాటికే మద్రాసులోని మౌంట్రోడ్డు పైన సుమారు ఐదు వందల 
ఇంగ్లీషునేర్చే (...best training in English...”) బళ్ళుఉన్నాయి. (చూ: పేజి 67-68. 
Venkata Gopal Row (ed.); The Life of Vennelacunty Soob Row (Native of 
Ongole); Translator of the Late Sudr Court; Madras, from 1815 to 1829 (As 
Written by Himself) (Madras, 1873). అలాగే 1836-39 మధ్య కాలంలో రాజమండ్రి 
ప్రాంతంలో వున్న ఒక కలెక్టర్‌ భార్య రాసిన ఉత్తరాలలో కూడా మరిన్ని వివరాలు చూడవచ్చు: 
పేజి 16-25, 56-60 Ulia C Maitland; Letters from Madras: During the Years 
1836-1839; 1846. ఇంగ్లీషు భాష పైన ఒక వైపు మోజు పెరుగుతుంటే మరొక పక్క 
సంస్కృత పండితులకి 'తెలుగు ఒక సభ్యభాష కాదు.” 20వ శతాబ్దపు తొలి దశాబ్దాల్లో 
కూడా ఇలాంటి భావాలు ఎంత బలంగా వుండేవో చూడాలంటే దేవులవల్లి రామానుజరావు 
(తెలంగాణాలో జాతీయోద్యమాలు, 1964, పేజి 63), దువ్వూరి వెంకటరమణశాస్తి 
(స్వీయచరిత్ర, 1976, పేజి 46), శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్రిల (అనుభవాలూ-జ్ఞావకాలూన్ను 
మొదటి సంపుటం, 1955, పేజి 216-17) జ్ఞాపకాలు చదివితే తెలుస్తుంది. అక్కిరాజు 
ఉమాకాన్తంగారు కూడా “తెలుగు యెప్పుడుగాని ఉత్తమ విద్యాద్వారంగా వుండలేదు. 
నన్నయ కాలంనుండి మదరాసు విశ్వవిద్యాలయం వచ్చేవరకు విజ్ఞానప్రదమైన ఉత్తమవిద్య 
అంతా సంస్కృతం ద్వారానే విద్యాపీఠాల్లో అభ్యస్తమౌతూ వుండేది. మద్రాసు విశ్వవిద్యాలయం 
వచ్చినతరువాత మనలో అనేకులు ఇంగ్లీషు ద్వారా ఉత్తమ విద్య అభ్యసిస్తున్నారు. కనుక 
ప్రాచీనకాలంలోగాని యిప్పుడుగాని తెలుగు ఉత్తమవిద్యాద్వారంగావుండే ఉదాత్త ప్రతిపత్తి 
పొందలేదు.” అన్నారు (శ్రీనాఢభట్టక్టుతి వల్నాటి వీర చరిత్ర - పాఠనిర్ణేతృరచితమైన 
ద్వితీయభూమిక, గుత్తికొండ, 1955, పేజి 12) 

చూ. 163 Appa Reo GV; The Minute of Dissent to the Report of the Telugu 
composition sub-committee; Vavilla; Madras; 1914. 

చూ. అనుబంధము; పొందూ ధర్థశాద్ర సంగ్రహము - గ్రంథ (్రకాశక విజ్ఞప్తి, పేజి 6 
(నిడుదవోలు వేంకటరావు; చిన్నయ నూరి జీవితము రెండవ ముద్రణ; మద్రాసు, 1962) 
ఈ అనువాదానికి మూలం. 

చూ.-158-159, -163 Appa Rao GV; The Minute of Dissent to the Report 
of the Telugu composition sub-committee; Vavilla; Madras; 1914. 

9 volumes published by AP archives, Tarnaka, Hyderabad. 

తెలుగు కైఫీయత్‌. 

బాలవ్యాకరణము, సంధి వరిచ్చేదం, సూత్రం 13. 

పాత నూచిని పుస్తకానికి ఆరుద్ర రాసిన ప్రవేశిక, పేజి ॥, 1986. 


మరిన్ని వివరాలకు ౧050; The Genesis of Curzon's University Reform:1899- 
1905, Minerva; Vol. 26, NO. 4; 1988. B.R. Nanda; Gokhale The Indian 
Modoratos & The British British Raj; Princoton University ౧౯౦99, Princoton, 


తెలుగుభాష కథ 83 


22. 


ఫై 


84 


1992. N-N; Report of the Indian Universities Commission: Simla; 1902. కంపెనీ 
వారి ఉన్నత విద్యా విధానాలపైన క్లుప్త పరిచయాలు ఇక్కడ: బెంటింక్‌, వుడ్స్‌, కర్ణన్‌ 

శ్రీనివాస అయ్యంగార్‌ రాసిన పుస్తకం పైన పెద్ద ఎత్తులో దుమారం చెలరేగింది. వ్యతిరేకంగా 
సభలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంలో పత్రికలకు రాసిన నిరసన లేఖలు వావిలికొలను 
సుబ్బారావు తదితరులు చేసిన ఉపన్యాస పాఠాలు పుస్తక రూపంలో వచ్చాయి. చూ. 776 
Gramya Controvorsy - Published by The Telugu Students at Madras; Puranam 
Suri Sastry (Ed.); Madras; (1972) అన్న పుస్తకంలో (పేజి 87) “బుర్రా శేషగిరిరావు, 
సెట్టి లక్ష్మీనరసింహంగారు తమ శక్తికి మించిన ఉత్సాహశక్తి గలవాళ్ళు. వీరిలో రెండోవారు 
“గ్రీక్పురాణకథ” లనె పుస్తకాన్ని అర్ధ గ్రాంథికంలో కృత్రిమ వ్యావహారికంలో రాసి 
వ్యావహారికోద్యమానికి అశక్తసహాయం చేసి ఇబ్బందులు తెచ్చి పెట్టేరు” అన్నారు. అక్కిరాజు 
రమాపతిరావు (1971), బూదరాజు రాధాకృష్ణ (1972) గారి పుస్తకాల్లో గ్రాంథిక, 


వ్యావహారిక వాదనలపైన మరింత సమాచారం లభిస్తుంది. 

Extract from No.3098 dated 20-9-12 of the Secretary to the 5. F. Board, 
Madras: 

1 have the honor (by direction) to inform you .. That the pupils in Telugu will be 
examined on the Supposition that they write modem or classical Telugu 
according to the declaration of the school they come from (...) In the case of 
Telugu (group A and Group C) information as io the number of pupils who will 
answer the papers in Classical Telugu should also be 11౧5066 in the statement. 


(Sd.) Geo Maddox, Secretary. ఆ తరువాత నెలరోజులకే ఆధునికభాష అంటే ఏమిటో 
వివరిస్తూ ఈ క్రింది ఉత్తర్వు జారీచేశారు. 


Extract from No.3479, Dated 29-10-12: 
By 4066౧) Telugu’ the Board means language of the kind Used in such Books 
as Brown's Reader, the first part of the Arden's Telugu Grammar and Enugula 
Veeraswamiya's Kasiyatra Charitram. Schools which do not favour this kind 
of Telugu need make no declaration. 

It was reported to the Board that one and the same school proposed to send 
up some pupils of the school in classical Telugu and the remaining pupils in 
‘modern’ Telugu. It is the desire of the Board that all the pupis belonging toa 
school should be examined alike, that is, either in classical Telugu alone or in 
Modern Telugu alone, not in both : itis accordingly requested that this may be 
borne in mindin filling in the enclosed form ; there is thus 10 be only one enty 
under Telugu-either against classical Telugu or against modem Telugu. 
(Sd.) Geo Maddox 

Secretary 


No. 20, Dated 10-1-13 

It having come to the notice of the President of the School Leaving Certificate 
Board that there are good grounds for individual pupils writing in a style 
differing from that of the majority of pupils for a school, heads of institutions 
are informed in modification of Circular No. 3479, dated 29-10-12, that all 
pupils will be required in the Examination to mark their answer books Modem’ 
or ‘Classical’ and that their will be valued accordingly. This will admit of the 
same pupil answering papers in different styles as well as of pupils from the 


విత్తు 


25. 
వక్‌ 


27. 


28. 


29. 


same school using different styles. 
(Sd.) Geo Maddox 
Secretary 


(అక్కిరాజు రమాపతిరావు, వ్యావహారిక భాషా వికాసం - చరిత్ర, ఎం. శేషాచలం అండ్‌ 
కంపెనీ, మచిలీపట్టణం, మద్రాసు, 1971, పేజి 85). 

కాకినాడ, బెజవాడ, నూజివీడు, గుంటూరు, పిఠాపురం, కడప, పెద్దాపురం, తుని, తిరువతి, 
పొద్దుటూరు, అమలాపురం, ఎలమంచిలి, తణుకు, రాజమండ్రి, అనంతపురం, బందరు, 
బల్లారి, కర్నూలు, పెనుగొండ, నెల్లూరు, బరంపురం, అనంతపురం గం౧ం౧6౧1౦ అక్కిరాజు 
రమాపతిరావు, వ్యావహారిక భాషా వికానం చరిత్ర, ఎం. శేషాచలం అండ్‌ కంపెనీ, 
మచిలీపట్టణం, మద్రాను, 1971. 

హెచ్‌. ఎస్‌. బ్రహ్మానందం గిడుగు రామమూర్తి -జీవిత సంగ్రహం, వే. 16. 

ఆరుద్ర, నమగ్ర ఆంధ్ర సాపాత్యం-సంపుటి 4, పేజి 277, ౧64566 edition 2004, 
reprint 2005. 

అక్కిరాజు రమాపతిరావు, వ్యావవోరిక భాషా వికానం చరిత్ర ఎం. శేషాచలం అండ్‌ 
కంపెనీ, మచిలీపట్టణం, మద్రాసు, 1971, పేజి 81. సరిగ్గా ఎవరన్నారో, ఎప్పుడన్నారో 
తెలియదు కాని వ్యావహారికవాదాన్ని సమర్థించిన ఈ నలుగురినీ - గిడుగు వెంకట రామమూర్తి, 
గురజాడ అప్పారావు, పి.టి. (శ్రీనివాస అయ్యంగార్‌, జె. ఎ. యేట్స్‌ - దుష్టచతుష్టయం 
అనేవారు. [616604 5112028, 1968] 

వెన్నెలకంటి సుబ్బారావు 1820లో మద్రాస్‌ స్కూల్‌ బుక్‌ సొసైటీ వారికి ఇచ్చిన నివేదికలో 
దక్షిణ ప్రాంతం వారి తెలుగు ప్రశస్తమైనది కాదనే అభిప్రాయంతో ఉత్తరాది జిల్లాల తెలుగు 
వాళ్ళని ఉపాధ్యాయులుగా నియమించేవారని రాశారు. గమ్మత్తుగా చిన్నయ సూరి తరువాత 
ఆయన స్థానంలో తెలుగు పండితులైన కాక్కాండ వెంకటరత్నం వంతులుతో నాటకాల్లో 
పాత్రోచిత భాషపై తీవ్రంగా వాదులాటలయినప్పుడు వేదం వెంకటరాయశాప్రి కొక్కొండ 
తెలుగు “అరవ తెలుగుని, “మదరాసు తెలుగని, 'గుజరాతీపేట తెలుగని ఎత్తి పొడిచారు. 
నిజానికి కొక్కొండ గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతం నుండి ఉద్యోగరీత్యా దక్షిణ ప్రాంతానికి 
వలస వెళ్ళారు. 

హార్టోగ్‌ రాసిన The Writing of English, Oxford, 1907 ఆన్న వుస్తకం రామమూర్తిగారిని 
ప్రభావితం చేసినట్లుగా తెలుస్తుంది. యెస్పర్సన్‌ రాసిన A Shorter English Grammar న 
రామమూర్తి తెలుగులోకి అనువదించారు. (చూ. బూదరాజు రాధాకృష్ణ వ్యావహారిక 
భాషావికానము 1981, పేజి 86) అలాగే జోన్స్‌ మద్రాసులో ఫొనెటిక్స్‌ పైన ఉపన్యాసాలు 
ఇస్తున్నాడని తెలిసి వాటికి హాజరయ్యారు. 


తెలుగుభాష కథ 85 


30. 


31. 


32. 


33. 


తెక్షు 


తర్‌. 


86 


అయితే పండితుల్లోనే ఆయనకు మంచి స్నేహితులున్నారని, తన అభిప్రాయాలను 


ఆమోదించినవారున్నారని రామమూర్తి పంతులుగారు మనకి జ్ఞావకం చేస్తారు. 


“| eamestly wish it to be understood that | have much respect for the Pandits 
and their erudition. | have many friends among them. There are aso some 
who support my views. What 1 deplore and hold up is their pedantry. bigotry 
and opposition to progress. “Pandit” is used by me in this sense.” (A Memo- 
randum on Modern Telugu, 1913, page 29) 

“| have used the word ‘Pandit in this pamphlet to mean pedantry, bigotry, 
dogmaticism, unreasonableness, impracticable purism, exdusive spirit and 
such other characteristics of the average Pandit. | know a good many Pandits 
who are distinguished by their liboral culture. Some of my best friends aro 
among the Pandits of these two classes. I should be very sorry if what | have 
said against pedantry should be taken to mean anything disrespectful to the 
person of any Pandit.” (page 59.) 

“| wish ఓ likewise to be understood that | have no intention whatever to put a 
slur on the reputation of the other class of Telugu writers who oppose the 
‘modern movement. | fully appreciate their services and sincertty of purpose. 
But | feel worvived lial then views are ao faully ao (he tadiliunal views uf 
the Pandits on the fundamental points connected with the subject. They are 
“English oducatod” gentlemon, and | hope, misinterpret my criticism of their 
views. | look upon the problem under discussion as a most important social 
question, on the right solution of which depends the welfare of the Telugu 
community.” (Page 59.) 


చూ. అక్కిరాజు రమాపతిరావు, 1971; పేజి 128-129, ఆరుద్ర, న.ఆం.స్వా సంవుటం 
11, 1990 పేజి 408. 

ఆరుద్ర బాలవ్యాకరణాన్ని 'కబ్బాల వ్యాకరణం అని, పబ్బాల వ్యాకరణం” అని వేళాకోళం 
చేశాడు. (స.ఆం.సా; సంపుటం 10; 1990; పేజి 39) 

దరిమిలా దువ్వూరి వెంకటరమణశాస్రిగారే చిన్నయ సూరి వ్యాకరణంలో సూత్రపద్ధతి శాస్త్ర 
సమర్ధంగా వుండటమే కాకుండా అందంగా వుంటుందని చూపించారు. 

కొమర్రాజు లక్ష్మణరావుగారు రాసిన “A Memorandum on Telugu Prose” 

అన్న వ్యాసానికి కూడా ఈ “MiNUte 0f Dissent" ప్రత్యుత్తరం. 

“నిరంతర పరిపుల్ల వనమల్లికా వల్లికా మతల్లికా వేల్లిత నికుంజ పుంజరంజి తంబయి, 
కునుమవినరవరిమళమిళిత గళితమకరందవబిందు నందోవోస్వా 
దనాగతమిళిందబ్బందసుందరంబయి, నికటవిటపివిటపచ్చ టారట చ్చకుంత సంతానాశ్రాంత 
తతరవాక్రాంతదిగన్తరాకంబయి" 

“Even elementary school readers are not free from these features. Awoman 
isnot 


స్రీ ౦7 ఆడుది, 001 నెలతుక, ముద్దియ, పొలుతి. సందేహము 15 సందియము; 1000౧౧6815 
౧౦ వచ్చుట, b౮ అరుదెంచుట, 10 peak 15 ౧౦ అనుట 0 ౭౪౭౧ పలుకుట but 


36. 


37. 


వక్కాణించుట. The school reader also aims to cultivate in the little urchins a 
taste for long Sanskrit compounds ఏకసహచరాను గమ్యమానుండు, అతిరుచ్య ఫల 
భార వినమృలై, విమల చారిత్రశిక్షకా చార్యకము, మందహాస సుందరవదనారవింద 


లావణ్యాతిశయము.” 


“All these usages are picked up from a school reader which bears on the title 
page the name of Rao Bahadur K. Veeresalingam Pantulu Garu, the leader of 
the Neo-Kavya school!” 

Another book which deseves mention is Chardarvish by Yerramilli Malikarjuna 
Kavi. In his preface to this work, the author stated that he had employed the 
spoken idiom as he had found that the literary dialect could not render thoughts 
adequately. It was first published in 1863. It has passed through innumerable 
editions and is immensely popular at the present day. Prose works in the 
traditional blend have a real currency in the country which most prose in the 
Kavya end Neo-Kavya dialects has not 


Gurajada; Minute of Dissent; §196: After the introduction of printing into the 
country, a vast mass 01 popular literatures has sprung up in this dialect and 
appealed to a much larger reading public than prose works in the kavya dialect. 


అయితే ఈ నిఘంటు సంపాదకత్వం విషయంలో జరిగిన రాజకీయాలు ఆయన చెప్పలేదు, 
ఆ వుపన్యాసాలలో చెప్పలేరు కూడా, కాని మనం తెలుసుకోవాలి. ఇలాంటి నిఘంటువొకటి 
తయారు చేయాలని కందుకూరి వీరేశలింగం సూచనమీద ఆంధ్ర సాహిత్య పరిషత్తు 
ప్రారంభించిన మొదట్లోనే ఒక తీర్మానం చేసి దానికి వేదం వెంకటరాయశాస్రిని ప్రధాన 
సంపాదకులుగా నెలకు 250 రూపాయల జీతం మీద నియమించారు. ఆయనకు 
సహాయకులుగా మరో యిద్దరిని నెలకు నూరేసి రూపాయిల జీతం మీద నియమిస్తామని 
మాట ఇచ్చారు కాని, నియమించలేదు. వేదం వెంకటరాయశాస్తి తాను ఒక్కడే ఆ పని 
చేయడం మొదలుపెట్టారు. వేదం వెంకటరాయశాస్రి మద్రాసులోని పుదుపేటలో చుట్టుపక్కల 
వుండేటటువంటి కుళ్లువాసనలన్నీ భరిస్తూ కష్టపడి పనిచేశారు కాని నిజానికి ఆయనని 
ఎలాగోలా తప్పించి నిఘంటు కార్యస్థానం పిఠాపురానికి మార్చి పిఠాపురం మహారాజావారి 
ఆర్థిక సహాయంతో కొనసాగించాలని ఒక నిర్ణయం చేశారట. ఆ తరువాత వేదం 
వెంకటరాయశాస్తి సంపాదకత్వం పోయి అప్పటికి ఉద్యోగంనుంచి విరమించిన జయంతి 
రామయ్య వంతులుగారి చేతిలోనికి నంపాదకత్వం వచ్చింది. (వేదము 
వేంకటరాయశాన్తులవారి జీవితచరిత్ర నంగ్రవామ్యు మద్రాసు 1943; పేజి 150-159.) 
ఏమయినా సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలో గిడుగు రామమూర్తిగారి సహాయం 
కావాలంటూ జయంతి రామయ్య పంతులుగారు ఉత్తరం రాశారట. దానికి గిడుగు 
'రామమూర్తిగారి సమాధానం యిది. (మరోసారి గిడుగు రామమూర్తి; చేకూరి రామారావు 
(సం); 1988; పేజి. 45) ఈ పాఠం గిడుగు రామమూర్తిగారు 1924 మార్చి 7వ 
తేదీనాడు వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి రాసిన ఉత్తరంలోనిది. 


తెలుగుభాష కథ 87 


38. 


39. 
40. 


88 


“అయ్యా! మన మతాలు వేరు. నేను అవునన్నది మీరు కాదంటారు. మీకు అచ్చు ప్రతులలోని 
శబ్దాలు సాధువులు; నాకు వ్రాత ప్రతులలోనివి సాధువులు. మీకు బాలవ్యాకరణము 
ప్రమాణము; మాకు కవి ప్రయోగము ప్రమాణము. శబ్దాల వలెనే శబ్దార్థాలు కూడా శబ్దరత్నాకర 
మందు దోషయుక్తమై ఉన్నవి. వ్యుత్పత్తులు కూడా శ.ర.లో తప్పులున్నవి. ఇంతే కాక 
ప్రాచీనాంధ్ర శబ్దములకు వర్తమాన వ్యావహారికాంధ్రములో అర్ధము చెప్పడము పూర్వ పండితుల 
నంట్ర దాయము. నాగదేవ బోట్టోపాధ్యాయుడున్నూ తాళ్లపాక వారున్నూ 
నామలింగానుశాసనమునకు, తెలుగు టీకలు అట్లే వ్రాసినారు. పరవస్తు శ్రీనివాసాచార్యులుగారు 
సర్వశబ్ద సంబోధినిలో సంస్కృతాలకు తెలుగున వాడుక మాటలతో అర్థము చెప్పినారు. 
మామిడి వెంకయ్య ఆంధ్రదీపిక అట్లే రచించినాడు. సంస్కృతాంధ్ర కావ్యాలకు టీకలు రచించిన 
పండితులందరూ వ్యావహారికమే వాడినారు. (బ్రౌణ్య నిఘంటువు కూడా ఆ సంప్రదాయము 
నసుసరించే గొప్పు పండితుల రచించినారు. ఆ శిష్ణాబారము మీరు కూజా అవలంబించే 
యెడల కూలి ఏమీ కోరకుండా సేవ చేస్తాను. లేదా మీరు గ్రంథమంతా సిద్ధము చేసిన 
తర్వాత నేను వచ్చి చూచి, దానిలో చేర్చవలసినవీ, తొలగించవలసినవీ, మార్చ వలసినవీ 
సప్రమాణముగా తెలియజేస్తాను. నా ఉపదేశము మీరు అంగీ కరించినప్పుడు ఒక్కొక్క 
అంశమునకు ఒక్కొక్క రూపాయి చొప్పున ఈనాము దయచేయవలెను.” దీనికి రామయ్య 
పంతులుగారు సమాధానం రాయలేదట. 

సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణ సమయంలో రామయ్య పంతులుగారి వ్యవహార 
నిర్వహణపైనా, మొదటి సంపుటాలు అచ్చయిన తరవాత అంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన 
పండితుల పేర్లను అచ్చులో పేర్కొనక పోవడం గురించి చాలా విమర్శలున్నాయి. ఉదాహరణకి 
మొదటి భాగం (అ నుండి జౌ వణకు) 'పండిత సాహాయ్యమున జయంతి రామయ్యపంతులు 
బి. ఏ., బి.ఎల్‌. గారిచే రచింపబడి” నట్లుగా వుంటుంది. 1910-1914 మధ్య కాలంలో 
రామయ్య పంతులుగారితో చాలా దగ్గరగా పని చేసినవాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వ శైలి 
కారణంగానో మరో కారణం చేతనో త్వరగా దూరమయ్యారు. ఉదా. చిలుకూరి వీరభద్రరావు 
(చూ. ఆంధ్రుల చరిత్రము-8వ భాగము; 1916) పానుగంటి లక్ష్మీనరసింహరావుగారి 


ఆంధ్రసాహిత్యపరిషత్తు పదవ అధ్యక్షోప న్యాసంలో కూడా విభేదాలని గమనించవచ్చు. 
Pennepalli Gopalakrishna, Diaries of Gurajada, A.P Gov. oriental 
manuscripts library, Hyderabad, 2009. 


'ఆంధ్రభాష, భారతి, సంపుటి 11, సంచిక 2, 1934, పే. 807-310. 
అంతకు ముందు ఆయన “వ్యావహారిక రచనకు కొన్ని నియమాలు' అన్న శీర్షికతో రెండు 
వ్యాసాలు భారతి పత్రికలో (సంపుటి 18, సంచిక 4-5, 1936) ప్రచురించారు. టేకుమళ్ళ 


కామేశ్వరరావు వాడుక భాష రచనకి కొన్ని నియమాలు; నవ్య సాహిత్య పరిషత్తు గుంటూరు; 
1938. 

41. నిడుదవోలు వెంకటరావు దక్షిణదేశీయాంధ్ర వాజ్ఞయము; మదరాను విశ్వవిద్యాలయము; 
1954. 

42. చిన్నయ సూరి, అక్షరగుచ్చం, 1865. ఈ పుస్తకం మొట్టమొదటిగా ఎప్పుడు అచ్చయిందో 
తెలియదు కాని ప్రాథమిక పాఠశాలల్లో (పైమర్‌గా వాడబడింది. మచ్చుకి పిల్లల కోసం 
చిన్నయ సూరి ఎన్నుకున్న రెండు, మూడు అక్షరాల పదాల్ని గమనించండి. 

48. 1882లో మొదటిగా అచ్చయిన బాలశిక్ష పుస్తకాన్ని మేము చూడలేదు కానీ 1856లో 
అచ్చయిన ప్రతి ఒకటి బ్రిటిష్‌ లైబ్రరీలో వుంది. ఆ పుస్తకం పీఠికలో చెప్పినట్లు మొదటి 
ముద్రణతో పోలిస్తే చాలా అదనపు సమాచారం జోడించారు. 1865 నాటికి వెద్దబాలశిక్షగా 
పేరు మారినట్లు తెలుస్తుంది.1865లోనే బాలవివేక కల్పతరువు అన్న పేరుతో కూడా 
(పెద్ద) బాలశిక్ష అచ్చయ్యింది. 

44. సుమారు 1851 నుండి విశాఖపట్నం కేంద్రంగా క్రిస్టియన్‌ మిషనరీలు తెలుగు పాఠ్యపుస్తకాలని, 
రీడర్లని, వొకాబులరీ పుస్తకాలని, వ్యాకరణ పుస్తకాలని చాలా విసృతంగా (ప్రచురించారు. 
వీటిలో ఎక్కువ భాగం The Christian Vemacular Educational Sodety వారు 
ప్రచురించినవి. 

45. గిడుగు వేంకటరామమూర్తి తన గద్యచింతామణిలో (1988) మిషనరీలు ప్రచురించిన 
బాలబోధ (1852) నుంచి, అలాగే పెద్దబాలశిక్ష నుంచి కొన్ని వాక్యాలను వ్యావహారిక 
భాషకి ఉదాహరణలుగా ఇచ్చారు. 

46. భారతదేశంలో మదన్‌ మోహన మాలవీయ బెనారెస్‌ హిందూ యూనివర్సిటీని, సర్‌ సయ్యద్‌ 
అహ్మద్‌ ఖాన్‌ అలీగఢ్‌ ముస్లిమ్‌ యూనివర్సిటీని పెద్ద ఉత్సాహంతో స్థాపించినా చివరికి ఈ 
రెండు విశ్వవిద్యాలయాలలోను కూడా చరిత్ర, సాహిత్యము, రసాయనశాస్తము, భౌతికశాస్త్రము, 
ఇలాంటివన్నీ ఇంగ్లీషులోనే చెప్పేవారు. అందుచేత ఈ రెండు విశ్వవిద్యాలయాలు కూడా 
పైకి హిందూ, ముస్లిమ్‌ అని పేరు ఉన్నా అవి కేవలం పాశ్చాత్య విశ్వవిద్యాలయాలే. 
ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయమే ఇంగ్లీషులో ఉన్న శాస్ర విషయాలని ఉర్టూలోకి తీసుకొచ్చి 
భారతీయ విజ్ఞానంలో దానిని భాగంగా చేసి ఉర్టూలోనే చెప్పాలని ఒక పెద్ద ప్రయత్నం 
చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం దృక్పథంలో ఉర్వూ ముస్లిమ్‌ భాష కాదు, జాతీయ 
భాష, ఈ రకంగా ఉర్టూని మతంతో సంబంధం లేని భాషగా ప్రపంచ విజ్ఞానాన్ని తన 
మాటల్లోకి పరివర్తించుకోవాలనే భాషగా చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక 
పెద్ద అనువాద శాఖని ప్రారంభించి ఆ విజ్ఞానాన్ని ఉర్టూలోకి తీసుకురావడానికి పర్యాయ 
పదాల్ని సృష్టించి పెద్ద ప్రయత్నం మొదలుపెట్టారు. కానీ దురదృష్టవశాత్తు జాతీయ 
ఉద్యమానికి ప్రధాన నాయకుడైన గాంధి ఈ విశేషాన్ని గ్రహించలేదు. ఆయన దృష్టిలో 


తెలుగుభాష కథ 89 


ఉర్దూ ముస్లిముల భాషే వందేమాతరం ఉద్యమం _ ప్రభావంగా ఉస్మానియా 
విద్యార్థులలో హిందూ మత భావనలు పెరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టబడిన 
ఈ ఉద్యమానికి అడ్డుకట్ట కొట్టింది. ఈ రకంగా భారతీయ భాషల్లోకి ప్రపంచ జ్ఞానం 
అందుబాటులోకి తేవాలి అనే ఉద్దేశంతో జరిగిన పని కొనసాగలేదు. ఈ విషయాన్ని మరి 
కొంచెం వివరంగా తెలుసుకోవాలనుకునేవారు కవితా సరస్వతి దాట్ల రాసిన పుస్తకాన్ని 
తప్పకుండా చదవాలి. గ౭౪12 Saraswathi Datla; The Language of Secular Islam 
Urdu Nationalism and Colonial India; University of Hawaii Press, 2013 (indian 
edition from Orient Blackswan Private Limited, 2013). 

47. 1960కి ముందు కాలంలో డిగ్రీ చదువుల్లో తెలుగు కాని మిగతా సబ్జెక్టులని తెలుగు 
మీడియములో బోధించేవారు కాదు. 

48. 'ఆకాశవాణి' అన్న మాటని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు సృష్టించారని కొందరు అంటారు. 

49. మల్లాది వెంకటరత్నం రాసిన పూర్తి తెలుగు పుస్తకం ఒకటి పై అట్ట మీద, Devepment 
of Telugu Prose — How to write Telugu అనే ఇంగ్లీషు పేరుతోనూ లోపల తెలుగు 
వచన కావ్య వృద్ధి - తెలుగు వ్రాయుట ఎట్లు? (మద్రాసు, 1918) అన్న పేరుతోనూ ఉంది. 
ఈ పుస్తకం ఆ కాలంలో పెద్దగా చర్చించబడినట్టు లేదు. అందుచేత, దీనిలో వున్న ముఖ్య 
సూచనలని మాత్రం ఈ కింద ఇస్తున్నాం. అవి ఇవి: 

1. సులభమయిన మాటలను వాడుట 

2. పెద్ద సమాసములను వాడకుండుట 

3. కొత్త మాటలను భాషలోనికి రానిచ్చుట 

4. సంధులను విడగొట్టి వ్రాయుట 

5. “యిడాగమమును విసర్జించుట 

6. విభక్తుల చివరను “ను” గాగమమ్మును వదలివేయుట 

7. అరసున్నలను విడిచివేయుట 

8. బండి 'రిను మానివేయుట 
ఈ విషయాలని ఇంకా వివరంగా చెప్పటం కోసం పుస్తకంలో మిగతా పేజీలన్నీ 

గ్రంథకర్త ఉపయోగించారు. ముఖ్యభాగాన్ని నాలుగు పేజీల్లో చెప్పి ఉంటే ఈ పుస్తకానికి ఎక్కువ 

ప్రచారం వచ్చి ఉండేదేమో. దీర్థమైన చర్చల్లో పేజీలన్నీ నింపడం చేత కాబోలు ఈ పుస్తకానికి 

అంత ప్రచారం రాలేదు. ఆ మాటకొస్తే ఈ పుస్తకాన్ని గురించి ఎవరూ చెప్పలేదు, గిడుగు 

రామమూర్తిగారు ఈ పుస్తకాన్ని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ తరవాత వచ్చిన అనేకమంది 

వ్యావహరికవాదులు కూడా ఈ పుస్తకాన్ని గుర్తించలేదు. 

90 


ఉపయుక్త గ్రంథసూచిక 


న 


12. 


13. 


14. 


15. 


16. 


Baker, Christopher ౮.; The Politics of South India 1920-1937; Cambridge 
South Asian Studies; Cambridge University Press; Cambridge; 1976. 

Brown, Charles P; AGrammarof the Telugu Language; Madras; 1840. 

Brown, William; A Grammar of the Gentoo Language, Madras; 1817. 

Campbell, Alexander D.; A Grammar of the Teloogoo Language, Madras; 1816. 
Carey, Wiliam; A Grammar of the Telinga Language; Serampore; 1814. 

Mitchell, Lisa; Language, Emotion, and Politics in South India — The Making of 
a Mother Tongue; Indiana University Press; 2009. 

Morris, John 0.; Teloogoo Selections, with Translations and Grammatical 
Analyses: to which is added a Glossary of Revenue Terms used in the Northem 
Circars; Madras; 1823. 

J. Mangamma; The Rate Schools of Godavari, Regular monograph series of 
state archives No.3; The Government of Andhra Pradesh; Hyderabad; 1973. 
R. Suntharalingam: Politics and National Awakening in South India, 1852- 
1891. The University of Arizona Press; Tuscon; 1974. 

Radhakrishna, Bi (Budaraju); Paravastu Chinnaya Suri; Sehitya Akademi; New 
Delhi; 1995. 

Strange, Thomas A.L; Elements of Hindu law: referable to British judicature in 
India, Volume 1-2; హింధూ ధర్జుశాస్త్ర నంగ్రహము (తెనుగింపు : పరవస్తు చిన్నయసూరి) 
3.ed; Madras, 1869. 

Velchernu Narayanarao, David Shulman: How to tame a Pandit — Page 62, 
A poem at the right moment: remembered verses from pre-modermn south 
India; 1998. 

అహోబల పండితుడు (లేక గాలి ఓబళయ్య) ; అవోబలవండితీయము; శొంఠి 
భద్రాద్రిరామశాస్రి (ప) ; 1903. 

అక్కిరాజు రమావతిరావు (సేకరణ) ; గ్రాంథిక వ్యావహారిక వాదసూచిక (1836-1980); 
తెలుగు అకాడెమి; హైదరాబాదు; 1980. 

అమరేశం రాజేశ్వరశర్మ ; ఆంధ్ర వ్యాకరణ వికానము - ద్వితీయ భాగము; ప్రాచ్య విద్యా 
పరిషత్తు ; కామారెడ్డి, 1977. 

ఆకురాతి పున్నారావు; ప్రనిద్ధాంధ్రవ్వాకరణాలు - ఆంధ్ర శబ్ద చింతామణి విక్ళతివివేకాల 
వుట్టు పూర్వోత్తరాలు; పద్మా ప్రచురణలు, గుంటూరు, 1982. 


తెలుగుభాష కథ 91 


క్ష్‌ 


18. 


19. 


20. 


21. 


22: 


23. 


24. 


ఆకురాతి పున్నారావు; తెలుగు వ్యాకరణాలు నంద్హ్ర్భ్రతంలో ఎందుకు వ్రాసినట్లు పద్మా 
ప్రచురణలు, గుంటూరు, 1994. 

ఆరుద్ర, సమగ్రాంధ్ర సాపొత్వం, 9, 10, 11 సంపుటాలు; ప్రజాశక్తి బుక్‌హౌస్‌, విజయవాడ, 
1990. 

కల్లూరి వేంకటరామశాగ్రి; బాలవ్యాకరణ గుప్తార్థధ్రకాళిక (రెండవ కూర్చు); 
రాజమహేంద్రవరము; 1929 (మొదటి ముద్రణ 1915). 

(మూలఘటిక) కేతన; ఆంధ్రభాషాభూషణము; వావిళ్ల, చెన్నపురి, 1949. 

చాట్రాతి లక్ష్మీనర్సకవి; పద్దనాభయుద్ధము; ఆంధ్ర క్షత్రియ గ్రంథమాల; రాజమండ్రి, 1927. 
చాగంటి శేషయ్య; ఆంధ్రకని తరంగిణి - మూడవ సంపుటము; హిందూ ధర్మశాస్త గ్రంథ 
నిలయము; కవిలేశ్వరపురం; 1959. 

చెళ్లపిళ్ల వెంకటశాస్రి; కథలు గాథలు - ప్రథమ భాగము (రెండవ ముద్రణ); వేంకటేశ్వర 
పబ్లికేషన్స్‌ కడియము, 1958. 

తాడినాడ వెంకయ్య; ఆంధ్రవ్యాకరణము (లెక తా. వ్యాకరణము) వావిళ్ల మూడవ ముద్రణ, 
1916 (1862లో రెండవ ముద్రణ జరిగింది). 

తూమాటి దోణప్ప; ఆంధ్రసంస్థానములు - సాపొత్యపోషణము; ఆంధ్ర విశ్వకళాపరిషత్‌; 
1969. 

దిట్టకవి నారాయణకవి; రంగరాయ చరిత్రము (3) చెన్నపురి; 1914. 

నన్నయ; ఆన్రశబ్దచినామణి; వావిళ్ల; మదరాసు; 1987. 

నిడుదవోలు వేంకటరావు; చిన్నయ నూరి జీవితము; స్వంత ముద్రణ; మద్రాసు, 1962. 
పరవస్తు చిన్నయ సూరి బాలవ్వాకరణము - దూసి రామమూర్తిశాస్రి వ్యాఖ్యానంతో, వావిళ్ల, 
మద్రాసు, 1987. 

పరవస్తు చిన్నయ సూరి; శబ్దలక్షణనంగ్రహము; కవిరాజ గ్రంథమాల; పొన్నూరు; 1958. 
పరవస్తు చిన్నయ నూరి; వరవస్తు చిన్నయ నూరి; నూత్రాంధవ్యాకరణములు 
(సంన్భుతసూత్రాంధ్రవ్యాకరణమ్‌, వద్యాంధ్రవ్యాకరణము, ఆంధ్రశబ్దానుశాననం అన్న ౩ 
పుస్తకాలు కలిపి) ; ఆంధ్ర సాహిత్య పరిషత్తు; కాకినాడ; 1931. 

పుదూరి సీతారామళాస్తి ; వ్రళ్నోత్తరాంధ్ర వ్యాకరణము చెన్నపురి, 1859 (మొదటి ముద్రణ 
- 1830). 

బహుజనపల్లి సీతారామాచార్యులు; ఆంధ్రళజ్ఞమంజరి; వావిళ్ల చెన్నపురి; 1921. 
రావిపాటి గురుమూర్తిశాస్తి; తెనుంగు వ్యాకరణము, వావిళ్ల, చెన్నవురి; 1951. 

జి లలిత; తెలుగు వ్యాకరణముల చరిత్ర; వెలగపూడి ఫౌండేషన్‌, మదరాను, 1996. 

వేదం పట్టాభిరామశాప్రి (?); ఆంధ్రధాతుమాల, ఆంధ్రసాహిత్యపరిషత్తు ; కాకినాడ 1930. 
వేదం పట్టాభిరామశాస్త్రి ఆంధ్ర వ్యాకరణము - వట్టాభిరామ వండితీయం; వావిళ్ల: మద్రాసు; 1951. 
వేదం వెంకటరమణశాప్రి తెనుగు లఘువ్వాకరణము; వావిళ్ల, చెన్నపురి; 1951 (మొదటి 
ముద్రణ - 1856). 


